SRI VENKATESVARA ORIENTAL SERIES Na. 16, 


EDITOR :— PROF. వ. ర్‌ం RAMANUJASW AMI, M.A. 


శ్రీవేంక పేశ్వరలమఘుకృతులు 


(శ్రీ వేంక కేళశ్వరపాచ్యపరిళోధనశాలలో ఆంధ్రవాజ్మయ పరిళోధకుండగు 
(శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిచే 


సమకూర్చంబడినవి, 


గ్‌ 

. 

వీ 

అరి 
! 


తిరుసతి 
తిరుమల తిరుసతి దేవస్థానముల ముద్రాశాల * 
1948 


[వెల రూ 1 --తి--0, 


IN << 
తొలిపలుకు. 
విమర్శగంథములే కాక (శ్రీ తికుపతి వేంకటేశ్వర స్వామివారియి(ద వెలసిన 
ప్రాచీనరచనము లెల్లంగూడ ( బ్రకటించుటయే మాసంకల్పము. 
౧ 

స్వామివారిమీ(దిరచనలనన్నింటిని వేర్వేర నీక్రిందితీరున విభాగంపవచ్చును, 
| శ్రీతాళ్ళపాకవారిరచనలు 
2 శ్రీ వేంక పేశ్వరలఘుకృతులు 
8 శ్రీవేంక పేశ్వరమాహాత్మ్య్యకథాప్రబంధములు 
4 (శ్రీస్వామివారి కర్చితములయిన, కాని, ప్రాచినకృతులలోని స్వామివారిస్తుతి 

పర్రనాత్మకరచనాభాగములు, 
బ్‌ 


(1) పై విధాగములలో తాళ్ల పాకవారిరచనలు గొన్ని యిక్క్‌డగ యిప్పటికే 
యనా (aa) 
ముదిత ము లయినవి. కడమవి కడముట ముద్రిత ములు గానున్నవి. 

౬ 


(=) (శ్రీ వెంక పేశ్వరలఖుకృతులు హత్తు ఇప్పుడు ముద్రితీము లఅయినవిం 


(3) (శ్రీవేంక పేశ్వరమాహాత్మ్య కథా ప్రబంధములలో నిప్పటి కే యితరత్రి 
ముద్రితములయినవి తరిగొండ ఎంకమాంబ వేంక కేశ్వరమాహాత్మ్యాదు గాక శ్రీని 
వాసవిలాససేవధి మొవంగుప్రాచీనరచనలు ప్రశ_స్తమయినవి మేమే యిం నిక్కడ 
ముద్రింప సుంటిమి. 

(4) ప్రాచీనగంథములలోని శ్రీ వేంక కేశ్వరవర్షనా స్తుతుల*నెల్ల మేమే సేక 
రించుట జరగుఛున్నది. ప్రశస్తములయిన యీహప్రాచీనకపులరచనల నెల్ల నొకసంపు 
టముగా ముద్రింతుము. 


iv 
(శ్రీ వేంక పేశ్యరలఘుకృతులు 


పయి పేర నిప్పుడు (ప్రకటితము లయిన యీాసంపుటములోనిరచన లెల్ల నింత 
దా(కనెవ్వరును (బకటింపనివే. ఇందు(గొన్ని పశ స్థమయిన రచనాపాటవము గలవి. 
స్తుతిమాత్రసుందరములు కొన్ని, 
వీనివివరణము:__ 


వేంకటాచల విహారశతకము:._. ఇదిమంచిరచనానై పుణిగలది, రచ 
యిత పే రెలు(గరాదు. 98 పద్యములేదొరకినవి. లోపించిన రెండుపద్యములలో రచ 
యిత పేరు తెలుపుకొనెనేమో, బ్రాహ్మణుండను నీసొమ్ముదిన్నకవిని ఆని రెండు 
చోట్ల( గవి తనవిషయము చెప్పుకొన్నా(డు, 


ఇది [క్రీ 1100 శతాబ్ది యు త్తరార్థమున మహమ్మదీయులమూలమున( దిరు 
పతి ప్రాంతముల విప్లవము జరుగుచుండ(గా రచితమయినది. ఈవిష్ణవరీతి నేండు 
తెలుంగాణమున రజాకార్లు జరపీన విప్లవము తార్కాణీంచుచున్నది. 4, 15, 17, 23, 
24,2", 30, 87, 38,42, 48, 50, 58, 57, 76, 77, పద్యముల. జదివిన నాసం 
&ోభగాథ కనులకుగోచరించి పాఠకుల గుండెలకుజడుపును జలదరింపును గొలుపును. 
దిగువతిరుపతిలో( గూడ నా( డలజడి చాల జరగినదట. 


వేంకటరమణ వేంక కేళ్వరశతకములును వేంకటాచల ధామ 
తారావళియు:-_ ఇవి స్తుతిసుందరము లయినతేటరచనలు. తొలిిగంథమునకు( 
గర్హ వెచ్చాధర్మపురి. రడపటిరెండుగంథములకు( గర్హ-ధర్మపురి వెంకటశాస్త్రి, 


పంకజాతభవాందేశశతరకము:__ తారావళి యన(దగినట్లు 28 పద్య 
ములే యిందుదొరకినవి, ఇది శతకమే యని స్పష్టముగా. జెప్ప(జాలము. రచనము 
చక్క_(గా స్తుతిసుందరముగా నున్నది. రచయిత పె రెబు(గరాదు. 
వేంకట శె లనాయకశతకము:__ఇదియు స్తుతిసుందరమయిన రచ 
యె 
నము* రచయిత పే రెజు(గరాదు, 


వేంక పేశ్వరపంచకము:... ఇదియ( జైదానివంటిదే. రచయిత పే 


రెజు(గరాదు, 


ళో 


వేంకటాచలేశశతకము:. ఇది మంచిరచనాచమత్కతి గలది. 
అనమ[గ్రమగౌ రచయిత పే రెజు(గరానిదిగా దొరకుటయ్యెనే యని చింతిల్లి వల 
సినరచనము. 


చేంకటాచలపతిథతకము:-_ స్తుతి సుందరమయిన మంచిరచన, 
అసమ్మగమే. రచయిత పే రెలు(గరాదు, 


మేల్నాటి వేంకటేశ శతకము: మంచిరచనగలది. స్తుతిసుందర మ 
యినది, రచయిత వే రెటు(గరాదు. 


వేంటనగాధ్యక్షళతకము:-_చాం విలువగల ప్రళస్తరచన. అసమగ్ర 
ముగా దొరకుట, రచయిత పే రెజు(గరాకుండుట, వంతగొల్పుచున్నది. దొరకిన 
పద్యములు వరాలవంటివి, 


వేంకటశెై లనాయకళతకము;-యమకాలంకారమును దేశిసితెలు(గు 
తెజ(గును గలశృంగారశతకము.అసమగముగా రచయిత పేరు లేనిదిగా దొరకినను 
దీనిక ర్త ప్రబంధరాజవిజయ వేంక కేశ్వరవిలాసక ర్త గణపవరపు వేంక కేశ్వరకవి 
యగుట గుర్తింసనయ్యెను. ఆతడు దనప్రబంధరత్నాకరమున నిందలి పద్యమును 
కమ్మనితమ్మిదోదుమిని ఇత్యాదికమును తనయమకళతక ములోనిదాని(గా నుదాహ 
రించుకొన్నాండు. ఆపద్యమునుబట్టి యాశతకము తత్క్భత మగుటస్పష్టము. 


(శ్రీ వేంక పేశ్వరకల్యాణము :--ఇది మంచిగేయరచన. కర్త పేరెజు( 


గరాదు. అసమగ్రముగానేదొరకినది. తుదిగేయములు మూడు నేనుకూర్చి ముగియ( 
చేసితిని, 


అల మెల్మంగా స్తవము: ఇది మంచికవితారీతిగల స్తుతిరచన, 
క ర్తపే రెటు(గరాదు. 

(ప్రసన్న వేంకటేశ్వర మంజరి: ఇది మంచిరచనము. (క్రీతిరుపతి 
వేంకటేశ్వరస్వామి మైసూరిచికదేవరాయని పరిపాలనకొలమున తీత్పాలిత దేశమున 


వామలూరను నూర వెలసి దివ్యవై భనము అందుట యిందువర్థిత మయినది.రచయి 
త పే రెజటు(గరాదు. 


vi 


్రీ వేంక సేశ్వర సంచచామరములు:-- అదై శ వేదాంత ప్రతిపాద 
పుయిన (శ్రీ వేంఠ పేళ్వం స్తుతిరచన. ధారాళముయిన టాడ్పుగలంది. ర్త పెరు నాపి 
యోగి, భవన్నామయోగి యనిహడ గలదు గనుక వేంఠరటేస్యరయోగి యని య్లేని 
పేరు కొ(దగును. 


వేంఠ టేశ్వర దండకములు గా. తొలిదిండకిక ర్రపే రెటు(గరాదు, 
రెండనదండకము రచయిత పేరు ప్రే(హేగిమాద్రిరం గేంద్రుండు. 


(బ్రీరమాపరిణయము:-బహాగ్రంథక క్రి యగు తరిగొండ వేంకమాంది 
రచనము* స్వామికల్యాణపు వేడుకలు బువ్వముబంతివిందు ముచ్చట్లు Sept mee ete 
ముగా నర్లితము అయినవి, 


ఇట్లు వర్ణిత ములయిన యీ[గ్రంథములుగొన్ని ప్రాచ్యలిఖిత స్ప స్తకళాలలో 
వ్రాయించుకొన్నవి, వెంకటాచలవిహారశతకపు( బ్రత్యంతరము ఆంధ్ర సాహిళ్య 
సరీష త్రనుండి వెంఠ పేశ్వర సంచచామరములు వెంఠటినగాభ్యక్షళత 5 పద్యములు గొన్ని 


త౦జావూరిస: స్వతిమహలులి బ్రరిను౦డి వ్రాయించి కెప్పించినవి, 


ప్రత్యంఠ ర ములు లేక యందదుపలుగా(. జొల( దప్పులతో (గంథపాతిము 
పత సోరీ పై గ్రంథములను శక్యమయిన౦త వణకు దోషములు తొం(గించి 


లోపములు పూరించి సరిపజచు టయ్యెను, 


(శ్రీ చంక పేశ్వర స్వామివారి ప్రస్తుతిని ప్రధానీకరించుకొని భక్తులు రచించిన 
యీరచనలలో. ' చెజకునకు వంక గిల్లిన (జెడునెతీష " అన్నట్లు భ క్రి మాధుర్యమే 
యాస్వాద్యము కొని కావ్యగుణములకొజ(తలు నెజసులు గణింప(దగినవి గాఫు, 
స్వామివారిభప్తుల కీది సరసరసాయనముట్లు స్వాద్యమై హృద్యిమై వెంయ(గలది, 


(్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయ ము 
సర్వధాగ విజయదశమి, _ వే. ప్రభాకరశాస్త్రి, 
తిరుపతి. 


విషయసూచి 


(గంథనామను పుట 

| వేంకటాచలనిహారశతకము 
లి వేంఠటరమణకేతకము 47 
కి వేంక కేశ్వరశతకము 70 
4 వేంశటాచలధామతెరావళి 87 
ఫ్‌ పంకజాతభవాండేశశతకము 9 
6 వేంకట లనాయకళతిక ము 10f 
/ వేంశ్రటెశ్వేరపంచకము 09 
రి వేంకటాచలేశశతక్రము [13 
6 వేంకటాచలపతిశేతశము 116 
10 మేల్నాటి వేంక శుశశతకము 118 
11 వేంక టనగాధ్యతు శతక ము 1921 
12 వేంక టక లనాయక శతకము 122 
18 (శ్రీవేంక శుశ్వరశ ళ్యాణము [25 
14 అలమేల్మంగా స్తవము 1g! 
1థ (పసన్న వేంక కేశ్వరమంజరి 138 
16 (శ్రీవేంక యేశ్వరపంచచామరములు 144 
17 వేంక శేశ్వరశండకము 151 
[8 వేంశఠశుశ్వరదండశము | స్ట 


19 (శ్రీరమాపరిణయమను 159 


శ్రీ 
(్రీ వేంక పేశ్వరలఘుకృతులు 


వేంఠటాచల విహారళతకము 


వారూలి4౦ం--- 


1 నీ! కంటి. దొల్లొల్ల నుత్కటకూటచుంబిత 

గోపురం బడిపడిగోపురంబు 

ఏశ్లీంచితి జిరత్న వివిధరత్న వినూత్న 
మువానీయ తపనీయమండసములు 

చూచిరి బికవీకీశుకళుకీకు హుకుహూ 
కలనఘూర్గి తము మోకా శ్రముణుపు 

కాంచితి నాస్వోమి కమనీయ దివ్యమం 
గళవిగ హోనందకర విమాన 

శే] మంతం గనుపళై శెపాచలాగభాగ 

చకచక ద్లారుడ స్థంభ శాత్రకుంభో 

బృంభి తారంభ సౌధనికుంభితోరు 

హొట్టనసముత్కరంబు శేపచలంబు॥ 

2 నీ! దర్శింపగంటి మందన్మితస్వటదీ వి 

లలితభ వన్ఫుఖలాసగరివు 

సేవింపంగంటి నీశ్చంగార భరితభా 
వితదివ్యమంగ క వ్మిగహంబు! 

బొడంగంటి నే నీదు భూరివి కమలస 
తృంచాయుధస మేత బాహుసమితిం 

గను(గొంటి భువనపావన దేవతార్చన * 
యుమ్మత్సదాంభొ జయుగ్మకంబు 


పలి 


(త్రీ వేంక శుశ్వరల ఘుకృతులు 


చే॥ నిదియ మొదలుగ. బుణ్యంబు లొదవె నాకు 


తే 


ల 


అడెమోయనాను 


దురితము కృుడశై తి మికరుణ చేత. 
దావకపదాంబుజ ధ్యానధరుని జేసి 
శన్ను రకుణసేయు మాపన్న శరణ 
వరకృపానార వెంక టగిరివిహాోర'! 


రహీంపు గురుకుమార (పాణదానాఢ్య 

యాదరింపుము సురేంచాదివంద్య 
యాపద వారింపు మంబరీవస్తుత 

వాంఛితార్థము లెమ్ము వరగవా స్త 
(ప్రత్యతమై రమ్ము (ప్రహాదవందిత 

మే లొనరింపు కువేలమిత్ర 
కావుము |చాపదీభఘునమానరయుక 

మన్ని ౦పు మహివధూసన్ను తాంగ 
రోగములు మాను మోభవరోగవై ద్య, 
పాపవముణు-చు మజామోాళసాపహరణ, 
పాదసేవ కటాశీంపు పరమపురువ, 
యభయమొసంగుము (నీవేంళటాదినాథ 8 


అవిగో నిరంతరోద్యద్రాన ఛారాళ 
ధా రాళకోద్దంత దంతిఘటలు 
అవిగో యసంఖ్యాత పవమాన జవమోన 
ఛాటికాఘోటికో ద్ధతర జంబు 
లవిగో నిరాఘాట పహోటకధ్వణపట్ర 
పటపట త్కా_ర రుంపామరుత్రు 


“లనిగో భటోద్భటా త్యంత భీకరకరా 


క్ర అపాణాక్‌ర్ష స్ఫులింగపం కు 


"వేంకటాచలవిపోర్‌శతకము 1 


లే॥ లనుచు సురతానియబ్దుల గననె మోడె 
గుంట కానల్సి జలదంకి, కొడవలూరు, 
గండవరములు మునుమున్నె కలవరించే 
శ త్రుసంహోర వేంకటాచలవిహార ॥ 
5 సీ! వడి గుళ్లుసొచ్చి చేవళ్లబద్దలుచేసి 
ధట్టించి 'లేజీలంగట్టు నపుడు 
జిగురుపాల కటంచు( జిగిరించు రావి మా 
కులు నజ్జానజ్ఞగాం గొట్టునపుడు 
గురుసార్వభౌముల గోడుపోసుక పన్లు 
నామముల్‌ మొదలంట నాకునపుడు 
గద్దించి వెస వై దికపు'బొపనయ్యల 
వీల్ల జు టూడంగం బెజుకునపుడు 
కే! శక్యమా నీకు. దురకలం జక్కుసేయ 
విన్నవించితి నావెజ్హ విన్నపంబు 
పరగ మచి త్త మిదె నాదుభాగ్య మార 
ఛశ్మతుసంహార వెంకటాచలవిహార ॥ 


6 సీ॥ తోమనిపళ్లెము ల్లునియం గొట్టినడాంకం 
దిరుకాపు లన్నియు వితుచుదా(క 
నంబుల గవిసి ధనంబు లిమ్మునుదాంక 
వచాహానంబులు పాణివై చుడాంక 
గరుడగం బమ్ము బంగారు నొల్చినదా(క 
గోవురంబులు కుప్పంగూల్చుడాంక 
గిలకొట్టుపణ్యారములు బావుకగొనుదా(క * 
తెగి జబియ్య గార్ల బాధించుదా6క 


శ్రీవేంక కేశ్వరల ఘుకృతులు 


తే॥ తోడరి నీ వృేనిసొమ్ములు దోంచు డాంకం 
బాంకుచున్నావొ తురకలం బొడుతుననుచు 
శాకువెలంల6 చెక్కి. యిదిమంచిబంటుతన మె 
శ్మతుసంహార వెంకటాచలవిహోర ॥ 


7 నీ॥ వడిగలతనము చేవరకు లేదో విన్న 
వయసువాండవుగావొ వై రిదండ 
ధరుండవు బిరుదు వేదరికము నీశేటికి 
ననుబోటిబాపంతై నను భవత్క 
ర్యాగచక్రమువంటి లా. చేదొరకిన 
గ్య మైన (బిద్దలుగాం దురుష్క, 


భటులగుజ్డము తలపయి కొతు మొండెము 
రౌతుపై హయముగాత్రమును డుల్లం 
కే॥ జిల్లుపొల్లుగ ఖండించి చించి యుజికి 
నటికి డాకలునోసి బె ట్టుజీమి తఆిమి 
కొట్ట గోరింపనే గోలకొండదాక ॥ శతు ॥ 


8 నీ! జవరాలి నిడువాలు జడవేటు గాదుగా 

జుణుకుట్టుగుల్లా పుత అటు పెట్టు 

రాశకేందుముఖముద్దు రాకొట్టుగాదుగా 
దాసికంపుతుటారి దగిడితిట్టు 

కులుకుగు బ్బెతగుబ్బకొనపోటుగాదుగా 
మొక్క_.లంపుగరీబుముప్టి ఘాత 

యలివేణి రతికూజితార్భటిగాదుగా 
భ్‌ ర్తి ంచుణాకిరిగ ర తంబు 


చేంకటాచలవి హారశతకము 1 


తే వలదు మాయయ్య (పాణంబు ౫లిగనేని . 
బలుసుటా శేజీ తినవచ్చు బాటిపొన్ము 
దొడ్డు కొంచెంబు లెటుంగరీ తురకలవని ॥శ తు 


9 న్నీ (దానడ్యగంథ సంభానంబులా నీకు 
గళినఖోదామం[త్రపఠన కలన 
వె ఖానసోచి తాహ్వోనంబులా నీకు 
బె సిమాలినమాలుబౌనవినికి 
విస్తటాపూపనై_ వేద్యంబులా నీకు 
దుర్షంధకలిత కందురచయంబు 
కోవులాగరు ధూప ధూమంబులా నీకు 
నూనులాహిరిధూమపానవిధులు 
కే॥ బళిర తురక వయ్యెదవు దోర్చలముదక్కి_ 
యెనంగొజ లేమి మాకు నీయఆఅవ చెవుల. 
బూడ్చరాదని యొక చింతపు క్రైం గాక ॥శత్రు॥ 


10 నీ! నడవనిచ్చెద రొకో నానావిధ (బహ్మా 
తిరునాళ్ల వై భవస్సరణ నీకు 
సాంగని చ్చెదరొకో సాంతత్యరామరా 
జన్యావసరమహోత్సవమునీకు6 
దక్కని చ్చెదరోకో ధళధళత్సమరభూ 
పొలాదివావాసంపదలునీకు 
నుండని చ్చెదరొకో యుద్యత్కి.రీటాంగ 
చాదిభూసపాసమూహములు నీకు 
తే] దండధరభట భుజదండతాండవో(గ 
గోలకొండవజీరరింఛోళిమూర్థ 
బృందముల.గొట్ట గుప్పలు పెట్టకున్న 1శత్రు॥ 


శ్రీవేంక టుశ్వరలఘుక తలు 


11 నీః తాళ్ళపాకచినన్న దండెమోటులుగావు 
గోమాంస భ్యూనుర్లుణరవములు 
బం టొసంగిన బంకమంటిపువ్వులుగావు 
యవనాధములచిలుకంపగములు 
చల్లనిపన్నీ టె చల్లులాటలుగావు 
పాశా చర్యే ళ టుల తుషౌకిగుంథ్లు 
సంపెంగబాకులు జరిగింపుటలుగావు 
రిపులపాళెములు దర్శించుపగలు 
"తే బంటుపంతము దగదంచు. బంటకాంపు 
దనము” కొ ౦టి ఏదిముంచి గుణమె దినము 
జనము తెచ్చిన ధనము లప్పనములిచ్చి ॥శత్రు॥ 


12 నీ పాలువెన్న బకాళబాతు దధ్యోదనం 
బు పుళియోరెము వెన్న బూరియలును 
సరడాలపాశముల్‌ ? చక్కె.రపులగముల్‌ 
నువ్వుమండిగలు మనోహారములు 
ఆప్పము లిడెన లతిరసాల్‌ పోళిగల్‌ 
వడలు దోసెలు గలవంటకములు 
ఛాకముల్‌ సూపముల్‌ చాటు లంబళ్ళు ను 
ధ్రోదనములును సదోఘృతమ్యు 
చే॥ పండు తేనెలు హోాబ్బబు పచ చఎడులును 
ళం ౧౧ 
మెక్కి. మముబోంట్లుగుక్కిళ్ళు (మింగుచుండం 
బర్వసేయవు నీవంటి (బదుకుగాడె ॥1ళతు] 


18 నీక యొన్నంగన్నడవారి ముద్దులాండిమిటారి 
శవమ్మోసింజూచి (గ్రుక్కిళ్లుుమింగి 


వేంకటాచలవిహారశతకీము 1 


నిస్న నంబిమిటారి నెజనీటుముక్కుుముం 
గటి. జూచిముదిజూలుగాంగరంగి 

నేయు కోమటివారి నెలత మేల్లబ్బిగు 
బృలహాయల్నూచి వై 'బడందలచి 

యిపుడు (దానిడ ఫభామయల మోముచక్కంద 
నముంజూచిచాలదిగృమముంబొంది 

తే॥ త త్రరించెద వితరసుందరుల కాంక్ష 
మాను మాయమ్మ యల మేలుమంగక్రంకం 
జక్క-నివధూటి గలడె ముద్దగములందు శత్రు! 


[14 నీ॥ చిన్నారిడాతెక్క_ చేత జేజేరాజు 
పొంజు గారించిన బంటులేండొ 
గాఢవాలాగ్ని లంకాపట్టనము ధూళి 
పటలంబు.జేసిన బంటు లేడొ 
పద్భ్మగర్భాండంబు మె బడ్ల చో నొక్క 
పడిగయెకుక యున్న బంటు లేండొ 
మేరదప్పకయుండ మించిలోకమువేత 
పటిమశిత, మొనర్చు బంటులేండొ 
వేదదొరవలె నీ శేలభీతిలంగ 
సెలవు పెట్టవుగాక విస్భృంభమాణ 
గర్వితారాతి కంఖాణ గణముమిోింద | శతం క్ట 


తే 


mw 
వ 


15 నీ! పొశ్రేళ్లగతిం బట్టి బోడిసన్యాసుల 
డేయని తాశులాడించు నొకండు 
సోమయాజుల (బహ్మాస్తూతముల్‌ (బెంచి “సిం 
గాణివిండ్ల క్షు న ల్లెకట్టునొక(డు 


శ్రీ వేంక శుశ్వరలఘుకృతులు 


ఖూబుఫఘోడాయంచు గుడికీలుగుజ్డము 
నెక్కి. ధేయని తఆకెతునొకండు 
పె కాలుగొమ్ముని బల్మింగోమటివారి 
చెలువపైంబడి బూతు సేయునొకడు 
'తే॥ యనవనజీమూతదుర్లి నంబె న దిగువ 
తిరుపతిని జూడ్రుమిటువంటి తజిని నిదుర 
పోవుచున్నాండు మోయన్న లేవలేక [1 శత్రు। 


16 నీ! మెజుంగుతోముడుగట్రిక అకు తుప్పుడుకంచు 
రాగి తేవండ్లుపిరంగులయ్యె 
గండకీగ ర్భనిర్ల భీతంబులగు పక్క 
తూటుతౌ ల్లో డిసెండ్డ వాటులయ్యె 
గాసెవాండులి మొన జేసివేసినబండ 
(పతిమలు దొ"క్కు-డు బండలయ్యె 
జలపోసనపు వెండి జరారుకెక్కెపు 
గుడ్డలు బలుడాలుగుడ్డ లయ్యెం 
తే జూచితివొ చూడలేదొ మెచ్చులమిటారి 
మరుకటారి తుటారినిబ్బరవుటోర 
మిండమూాపుల తురకలదుండగములు ॥ శతు ॥ 


17 నీ॥ మూన్నా ళ్ళనుండి యుమోకాని రుక్మిణి 
“పెద్దబన్న సరంబు పెట్ట వెజిచెం 
దనతండియిచ్చిన వనుచుసా. తాజితి 
పచ్చలకడియముల్‌ బరిణనిడియె 
నెల లేనిముత్య మంచులుకుచు జాంబవ 
 త్తనయముక్క_అపోచదాంచుకొనియె 


చేంకటాచలవిహారశతకము 1 


మితేవిందా దేవి మెడనూలు మెజుంగుంగ 
మ్మలెకాని రత్న భూషలు ధరింప 

తే॥ దయ్యె దురకావళికి. గాదె యదియు నెజుంగ 
వించు కేనియుం గనుమదాంటించుమిపుడు 


పౌలటుగటిపెటునీపలకల ॥ శత్రు ॥ 
౧ I) 6 ౧౧ - 


18 నీ! లంకానిశాటతాటంకినీతాటంక 
ముల కస దలంచు [కొండళుకుచిలుకు 
ఘనజనస్థానన క్షంచరీమకరి'క్రా 
పాటచ్చరము నిరాఘాటశరము 
ద ్రక్య్టేజాల్యాసుర (వేయనీక ౦ఠఈసూ 
(త్మదోహియైన యు[గపులకోరి 
దండకారాశనీమండలీకుచవారి 
ద్రలగీచివై చిన దండితూంపు 
తే॥ చికిలి మాసెనో (కొవ్యాడి చెడెనొ లేక 
విజిగిపోయెనొ పింజకు గజులు లేవొ 
మించి తురకల-పె ( (బయోగించవేమి? 1 త్రం 


19 సీ॥ పరవంజుకొని యెన్ని పాటులు పడితివి 
పగటుచే నీతంగోల్పడిననాండు 
చొరరానిచోకు. జొచ్చితివతిబలో 
ద్గతి జరాసంధుడు తజణుమునాండు 
ఎంతయీంకారితి విందజితునిచేత 
ఫణివాశములం గట్టుపడిననాండు 
ఎందుకు మిణికితి వెంతయు సౌమితి న 
యాహావశీ తింబోరులాడునాండు 


10 (శ్రీవేంక చేశ్వరలఘుకృతులు 


శ్రే (బజల కెల్లను నీవంటి (బడుకుగా జె 
తురకయావడి. బడి నిన్ను దూట తేని. 
గోపగింపకుమో జగత్త_తీవె తె ॥శ్మత్తుః 


20 నీ! పాటవమెశ్చానో పాశ్చాత్య భా పావి 
శెషసంరంభో విజృంభ ణంబు 
లభ్యాసమయ్యెనో యల్లాదిశేబ్దే(గ 
శాహుసేన్‌ ఛాహునేన్‌ సంహితో క్రి 
జితపడెనో సాముచేత దండపుందోపు 
మోహరించు నమాజు 'మొక్కీ_లములు 
మజ్ఞాతియయ్యెనొ మహిత శృంగ ధనుర్లు 
గారి స వ్యాపసవ్యా(స్రుప్‌ ద్య 
తురకవె తిని యీ యంగు దొరకె నీకు 
మంచిపని చేసితిని చెవుల్యాట కేమి 
చేసితిసి మూపు మాచి మెచ్చెదను నిన్ను ॥శతు॥ 


త్తే 


91 నీ! ముసలివాండు పురాణపురుమండు చుట్లల్లు 
పట్రసత్తువు లేదు బాహూున్రనకు 
కూటివీ దజికానం గుదువంబెన్తైను శార్‌ జ 
మంటనిక తన దుప్పంకు xX 8 
తుమ్మెద ల్ముసిరాలం దొొలంచె కౌహమోదకీ 
పాంచజన్యము గుల్ల పడియె జీత 
మీయనికొల్వు మాశేటి కంచును భటు 
. 
లిచ్భానువ రుల రిట్టకోపు 
దప్పియున్న టి వేళ, నురండయ వన 
(J) (oe) 
మండలాధీశ్వరుల మోద దండయాత్ర 
వెడలళ్పుండె తిల్ల గోవిండరాజు ॥శ్శతు॥ 


తే 


ల 
——_— 


వేంకటా చలపిజోర కీతకము 1 11 
99 నీ! గంతు నే గజూగోండూ యనకిపోరు 
భువి న్న మాచార్యపురుషునై న 
సొఆసి యనే భీేటీవోడా యనకపోరు 
'వెజువీంచి మట్ఫ్ళాస్తు వే త్తనైన 
దర్వితంల యే ధగిడీ యనకపోరు 
గకడుసనోవుయాజుల కొ డుకునై న 
మాటి యరే హారాంకోరా యసపోరు 
బహువేదళొస్త్రసంసన్ను నై న 
"లేశ ధూమపానసు రాపానతోయపాన 
ర క పానాదులం దనురవు లగుచు 
నం లీ 
దుర్వి వేకితతో వచ్చు తురకదొరలు ॥శతు॥ 


98 నీ! పలగాణికంచుగుబ్బలు డాంకంబొడిచిరి 
గద మొజో యని జయ్యుంగారుగూ సె 
వడిదూూణి యాతల్సు మెకందగిలించుక 
వక వక యామవార లుణిశె 
గోందికిం జనం 'దెలుగుట్టిన నిగిలించి 
మెదలక నంబటినాం డొదిగియుండె 
నడం నారీక్ష వచా(దులలంజల 
బారులో గుడిపారుపత్వదారు 
తే॥ పటనదు వెతుగాం గొల వెటునపుడు 
లు నా గల 
లొటుముచయు ల తల లూడంగొటబేని 
ఠం లు 
తిల గోవిందరాజుల దిట్రరా'దె 1శత్రు॥ 


24 నీక అంబూక ్రతోచ్చిష్టమైన ఫాలనముతో డం , 
దహాతవాఇందు సాతానీవాండు 


12 (శ్రీ) వేంక కు క్ళరలఘుక తులు 


భు కేషపు రొట్టి బొక్కిన సభవారి 
వడుగ్య్ముపాయశ్చి తమడుగు గురుండు 

తోలుతి శని గల్లు (గోలినందుకు (వేలు 
గొంతులోనిడి కక్కుకొను |తిదండి 

పాపాసుెట్టును బడి పాంచరా[తుండు 
పాటనచేయు గోనేటిమృ లి 


(బతుకుటంచు భవత్పురాభ స్రంతిరమున శ తు! 


95 సీ! పఠీతపావనగుణా ద్భుత మైన నీకొండ 
చండాలు రెక్కి.న సై (పవచ్చు 
ములవమో చనజలోజ్ఞ్వల మైన కోనేరు 
మాలలు గలంచినం దాళవచ్చు 
జాతిదుర్వాసనా చర్వణో ద్యానముల్‌ 
వాను లంటినను సహింపవచు ఓ 
సక్రలజాతులకు మోవ,మొసంగు గుడిం గడ 
జాత్‌ చొచ్చిన భరించంగవచ్చు 
తే॥ గాని కటకట తురక లుత్కే_టవిలాస 
"దేదివతావకాంగభూపాదు లెల్ల 
నొలిచి రన్నట్లి దుర్వార కోర్వరాదు ॥శ్మత్రుకి 
26 సీ] తిరుమంగయాళ్వారు తెరువాటు గొశ్లునో 
భ కృులకిచ్చితో పాతిపెట్టి 
' మణచితివో లేక మయిమర్రనముచేయు 
జెట్లుల కిచి తో చేరికొలుచు 


'వేంకటాచలవివోరశతకము 1 LU; 


వారిలో జనవరు 'ల్కే రడాలకుందీసి 
డాంచిరో బిరుదుపద్య్వములు చదువు 


శాలకు దయచేసితో లంజ వెచ్చాన 
గ్ర ముక" ౦టివొ క లశాబ్దకన్య 
థి 
తే॥ కాంగిటబిగించినపు డొ ఎగా యినీ భ 
రమ్ము లనుచు సడల్సితో సొమ్ము లెపి 
దొరకవు గదా మదాంధులొ తురకలకును 1శ్మోత్రం॥ 


27 సీ! వగులా మొల్చెః గోనేరుమధ్య సువిస్థు 
రణమంటపాగభర్మచ్చదంబు 
॥ ఏలండి గిలుబాడె నీనోపురద్యార 
ణత్సంచలోహఘంట్మావజంబు 
'లేముండది వారించె నీయలంకారభా 
జనరూప్వ్యదీవీకా స్తంభ పం ర్‌ 
యేపిళాచము దీసె నీదివ్యగోధామ 
భాసితకనకపిప్పలదళంబు . 
కే అక్కటా యొట్టులోర్చితి వంతిపురము 
చొచ్చి చూరాడ్‌ భ టకోటి జలుముసేయ 
రాచబిడ్డవుగావొ విక్రమము లేదొ ॥శత్రు। 


28 సీ పణుకులని దించు పవడంపులతిక లం 
బొట్లి|పేవులగుంపు చుట్టుకొనంం 
గటకో (గకురునిందక ౦దళంబులంబడి 
పొడికండ లొండొంటం బుటములెగయ 
సోపానపం కిని జొబ్బిల్లు మకరంద  " 
భారల మెదడు బాంధవమొనర్శ్స 


(శ్రీవేంక శేశ్వురల భుక స్రతూలు 
దె రో లిచ్చిన తలనీలకులమిా౮దం 
జింబోతుగ గంబు చేరువెట్ర 
తే॥ అవ్వథురినుండి యూవమ్మళ కాంబురురము 
ఘమభునుధ్య్గని దిగువకు దుముకీపాణు 
బాఠసీశులం జెండుట భరమె నీకు _॥కతు॥ 


29 న నీకాయపొదలు [కొం జెమటమాగుడుబొంద 
ఛాలంటి (వాలిన (వాలుంగాని 
గందంపుదరుల బుల్‌ గదురనెక్తురు పచ్చి 
త్‌ళ్ల ౦టి తూలినం దూలుంగాని 
పావనతీర్థము ల్పలలఖండపు జిడ్డు 
చమురంటి దుమికిన దముముకుంగాని 
మణినీిలామూాగము ల్శ సివష్క_జంబాల 
౧ తి 
యురులంటి జాణీన జాతుగాని 
"లేశ జీర కర్రాటలమ్మీ రశ్నీ౦పలేనె 
ఇ ణ 
చెండి రౌతులం దిర శ్రలకొండనె త్తే 
మెంత గొల న మదినసహి్యించుకొనక ॥శతం॥ 
80 నీ! చిల్లుపిల్లుగ బోల్డు చెండాడునట్లు దం 
పుళ్ళుగావించు నంజుళ్ల (బోలి 
ఘల్లుఘబ్లున జిరాజోళ్ళుడుల్ల గం బచ్చ 
వాళ బొముడికలు కాళ గదూ 
య cn ౮౧ 
నోళ్ళుపచ్చళ్ళుగా భొళ్ళునర క్రము 
ల్లోల్లువ బట వికాంగాళ్ళు గోళ్ళు 
శీళ్ళుకీళ్ళును గిజిగిజిగాంగ (గొవ్వునా , 
బెల్లుగాం జొచ్చి బొబ్బిలుచుండం 


వేంకటాచలవిహారశతక్రము 1 15 


లే! జెండంగడరోరి పేరూరి చెజునవ్సడాల 
బోశతలలః కురాసాని పుచ్చకాయ 
లగణుచు బోర వజీరంజ్యకాగథార ॥1శత్ర। 
నీ! నీ ఏదారినోర్చెద వాదిగ శ్యే శ్వర 
సామిని పశైమంచంబు లేక 
క దాజన్మసిద్దమా 
భోగివి చలువగంబూర తేక 
యేభంగినుండెద వంపునింపునఖంప 
చహివమాంబుభార మజ్జనము లేక 
య్కుతా భెదు పుట్టనింటి కిందిరనంపి 
పె పత్యదేహి హస లంజపడుచు తేక 
త్ర॥ తట వీడ్య ములు లేక 
భోగములు లేక సన్యాసిపోల్కి_. గోచి 
'కాండవైె బొక్క_సము తురక లకునిచ్చి 1శత్రు। 


తి2 నీక జఇయజయధ్యని పూలజడిమింటనుప్పొాంగం 
జూతురంగస మేతీజాతయుద్ధ 
సన్నద్ధసౌసే స్నృహసన్నా హ్యలీలక " 
డానిణెక్క_జి రాగు తాని నెక్కి 
ధభేయనితతటీమి గద్దించి పెద్దఫీరంగి 
కేల (దిప్పు చులయకాలయ వన 
కాలాంతకుడకా లకాలు.డై పబ తెంచి 
తెంచెబాణములంచు సంచలింప 
"తే! గొండ దిగిపాజు( బాళ్చాత్యమండలముల 
వెంటబడి కొట్టి గోరించి విజయలత్ర్ర ప 
నేలుకొనరాడె పగలు గనగ్గ్షోలుగాంగ (శత్రుః 


16 శ్రీవేంక శేశ్వరలఘుకృతులు 
శికి సీ! అలమేలుమంగ. బెండాడిననాండు నీ 

కనుర ర్తి మామయిచ్చిన కటారొ 

యనుజాండు దండకావనమందు దె త్యూనిం 
జండు బెండాడ్‌ తెచి న కటారొ 

భబేభయాన లోపామ్ముద కనుసన్న 
మునిశిఖామణి యొసంగినకటారొ 

అన్యవ ర్లాశ్‌తంతన్యమానాఖ్యాతిం 
దళుకొతుమొసలివాదపు కటారొ 

తే! యేకటారితురుష్కుల కిచ్చితిపుడు 
శాకుమొలం చెక్కి. యిదిమంచిబంటుదనమె 
యనినమాటకు నిది మానుకాఘళంబు శత్రుః 


లిక సీ! నగరుద్దవడిం జొచ్చి నడిరొమ్ము భృగుమాని 
ధట్టించి డాకాలం దన్ను నపుడు 
తనరథంబునం గట్టి మునిఫోల గొనికొట్రి 
దుర్వాసుం డుదలిం దోలునపుడు 
దండకాలు బదితెలలదయ్య పు జేండు 
పల్లక లెత్తుక వెళ్ళునపుడు 
వారితనూజు( డు ద్వేలబాణాహతిం 
జిగురుబొట్లన్న వేలం జిమ్మునపుడు 
చే॥ మిన్న కుంజెద విటువంటిమేధకుండవు 
ఖలులు సామ్ములు దోంచిన మొలకటారి 
'రెమ్ముకొని పోయినను నెదిరింపలటలవె 1శ త్రం! 


రిక సీ! దంవ. వె మొనపంట దంటరక్క_సిగుండె 
౧ త్తు 
నజ్ఞుగాం గాతికిన నాటిదురుసు 


వేంకటాచలవివారశతకము 1 17 
నరసింవామూా ర్లివె కెరలి భోరున డైత్యు 
నఖరాళిం. [దుంచిననాంటిచుజుకు 
గండగొడ్డంట నుద్దండభూభ ఫ్రతీశాంఠ 
నాళము ల్బెండిననాంటిచలము 
దశకంఠముఖయాతుధాన వంశము నామ 
నష్టంబు చెసిననాంటికోప 
తే॥ మెక్క_డికి. బోయె చేడు నీ, కేలయింత 
శాంతివపియించినా[డ వోస్యామి చటుల 
ఖానుతతిమిోందం జూపవుగాక థాక శ త్రు॥ 


బోచీతుగానిలే భుగభుగాయితసౌర 
భోదారచారుదధ్య్యోదనములు 
జుబ్లుదుగాని లే సాబగుగంబుర తావు 
లీనుచ క్కెరచల్బపానక ములు 
భవ్మీంతుగానిలే బహువిధాపూపోప 
నోభితంబగు పాయసో త్తమములు 
తిందువుగానిలే తేనియల్‌ జొబ్బిల్లు 
సొగసు టుక్కెర వెన్న జున్ను గములు 
తే ఎటులు నీతిండి కింక సముద్భటవిహారు 


లగుచుదయ్యాలవంటి వెయ్యాజురాతు 
లంటి వీగుడింబొచి ఏ చూతాడునాండు 


ర్తి 
లా 
లూ 


|శ తు 


87 నీ॥ ఘోరవీరతుతకులవినాశకుడగు 
భాగర్గవ్రుండత(డేల బబ్బరించె 

గబ్బికోఅకటారికాం డగువాదిమ 
_స్తబ్ధరోముండేల జల్లు(గుం కె 


16 


88 


89 


శ్రీవేంక కుశ్వరలఘుకృతులు 


యమరజిత్తును గొట్లినట్టి నీదళవాయి 
పట్టభద్రునికేల భయము దోచే 
వాకిట దయ్య్యాలవ లెం గాచికొనియున్న 
జయవనిజయుల శేల జాడ్య మొద వె 
తే॥ వ(కవృ తిని గోపురదాగఃక నాట 
హోటకము లొల్పుయవనసంఘాటక ముల 
బదులుచర్మములొలు క్‌ చదుపరాదె 1ళత్రం! 


నీ! గోరీల కాని బృంచారణ్యవిథుల 
'దేవపూజార్ధితై ర్థికులులేరు 
చాకిసారాకుండ లే కాని మఠముల 
సజలకమండలుచ్చటలు లేవు 
సీచభావలె కాని యాచార్యగృ్భృహముల 
సమధిక[గంథ పాఠములు లేవు 
వింతఘోడాసకిలింత లే కాని చే 
వళముల నితోత్సవములు లేవు 
తే॥ గా సముత్కటగ ర్యాంధ క్రారపటుప 
రఠాణిరాతులు ఖండతుండములు సేయం. 
జూలవై తివి నీ కేల సావాసంబు | కళత్రం! 


సీ! మోంకాళ్ళమణుపు దుమ్ములు ధూళిగా శకా 
రట్టఘోట్రాణము 'ల్మెట్టునపుడు 
చందన దుమశిఖాంచలములో గోమాంస 
ఖండచర్మము లెండంగట్టునపుడు 
సవనవరాహపుష్క_రిణిలో గవులుకం 
పడరంగ మిసిమిలా ల్లడుగునపుడు 


వేంకటాచలవివోరకతకము 1 19 


వై ఖానసులయింక్ల వాకింక్ష (6 జక్కవ 
చ్చినమాజుపండువుల్‌ సేయునపుడు 
"లేశ! మలసి కలియుగలతముమమ్మలకువ్శాగ 
వాటికా గ హముకు. జేయి సాచునపుడు 
కాని కనిపించుకో నీతిగాదు నీకు 1ళతు! 


40 సీ! మొనసి గుజ్రము పల్లమును రాతుతోంగూాడ 
(వెేటాణు తునియగా (వేయరాదొ 
కినిసి నేజాతువాంలకోరీ కేడె 
ములు చక్కుపడంగాను మొ త్తరాదో 
జాసి బొందళ ముఖండావిరంగీజోడు 
దొనలు తుతుమురుగాందునువమురాదో 
శేసి బాణావంకిణీసి'తెపాగము 
నీదులు చక్కుగాం జెండరాదొ 
తే॥ కొండచేసద వేల యాకోంచగుండె 
తురకదగిడీలం జంపుట యరుడె నీకు 
రాశుసాంతక బిరుదథా రాళధృతికి శత్రు! 


41 నీ॥ ఆ స్తికస్టబుద్ధి నధ్యాహరించితి ధేను 
కొద త్వ ఖండన యాదవనుచు 
రు య 
విశ్వసించితి మహావీరధీరమ్మన్య 
చె ద్య భేదనకళాళాలి వనుచు 
నెనరుంచిలిని దశాననభురంధరపలాం 
ధఃకంఠ లుంఠనో దృటుండ వనుచు . 
మనసునిల్సితి ఫఘోరమారీ చమాయావి 
మాయావిదారణోన్మాని ననుచు 


40 శ్రీవేంక శుశ్వరలఘుకృతులు 


కే॥ విరుదు లటు వెట్టి కోమటిపిజీకి వగుచు 
మొలకటా రిచ్చి తురకల గవియవయితి 
బంటు గావేని మును గ త్రిబట్టనేల 4కృత్రు॥ 


ఉలి నీ! గాముచందపు నజ్జు గడ్డమువానికా 
చక్క-నికర్తాటచర్మదవదన 
మక రికో అలనోటిమార్రాలముఖునకా 
రాచిల్క్మఎపల్కుుల రాజక న్య 
ఫఘాోరదృష్ష్టులం వీడుగులు రాల్బువానికా 
గబ్బికోమటిగబ్బిగుబ్బలాండి 
(పళయాగ్ని రీతి మంటలు[గక్కుువానిక్రా 
పచ్చిబంగ రువంటిబలి జకులజు 
తే॥ చెండి చెజువట్టినపు డేమిచెప్ప సతులు 
పడినపాటులు గుక్కొ_-లుపడవు రోంత 
గాదె యావార్ర మిూోసముఖమునంబలుక శత్రు! 


48 నీ! సాధుబాథాకరుల్‌ చండాలబీజముల్‌ 
చండకోపనులు పిశాచముఖులు 
(ాహ్మణ[దోహులు పతిత్తు లన్యధనాప 
చోరులు మద్యపానాభిరతులు 
గార్లభో నన్ని భోత్కంళులు క రక్‌ 
ఠకోరవాుుంకారభాపారభటులు 
బూచిగడ్డంబులబోడలు గంచుక 
(గంథులు విడువనిక స్ట ఫణులు 
తే| తురక లటువంటిదుర్భదాంధులకు మెచ్చి 
యి స్పివో వెజుచి స్పివో వస్తులెల్ల 
-జరీయ నానతియిమ్ము సందియముదీణు ॥శత్రు॥ 


జీంకటాచలవిహారశతకము 1 


44 సీ! వద్దయ్య రత్నా ల పెద్దకీరీటంబు 

ముదుకుగుళ్లాయి వెట్టుదువుగాని 

యేలయ్య మొసలివాజూళువాపోగులు 
నొకపాటితమ్మట లుంతుగాని 

మూనుమయ్య యనర్భ వొ క్‌ హారముల్‌ 
వనబూలవేరులు వె తుగాని 

తగదయ్య చికిలినిద్దాకుందనపుదట్లి 
నోంచినోనము చేసీ కొందుగాని 

తే| చే కెజుంగనికూనవై. నీటుపెకై 
చేమిటికి సొమ్ము గల్లిన నెమ్మె సేయ 
రాజె వూందటం దురకలు (గ్రమ్ముకొనణో ॥శ్మతు॥ 


45 నీ॥ డాలై నమణేకిరీటము పెట్టుకొంటివి 

వీరుదుగల్లిన దొరకిడ్డవ లెనె 

మేలై నసింగాణిం శీలం బూనితివి లో 
కములోన దొొడ్లవిల్కా_నివలెనె 

తఆుె నవజాంగి ధరియించుకొంటివి 
ఫీరతగల దునేచారివలెనె 

మురువుగా నొక బాకు మొల జెక్కుకొంటీివి 
ఘనత శెక్క.నపోటుకానివలెనె 

జే! యింపు మోజుంగ సొగసు వహించినాండ 
గిల్లుకొన్నను లేదు నీవల్ల యింత 
ఛూరధర్మంబు నీపసం జూచినాను ॥శ్మత్రు॥ 


46 సీ! మలలపె "పెదహోబలము సింగా లెడి 
మంగళగిరికోట . మలయ రెడ్డి 


శ్రీ వేంక శుశ్వరల ఘుకృతులు 


పొలుపొందుమారకాపురము చెన్నా రెడ్డి 
రంజిలటునుదయా తి “రామివెడ్‌ 
౧౧ Go 
వెలయుతిర్యాళూరు పీరరాఘవ రెడ్డి 
వన్నె వాసుల కంచివరద రెడ్డ 
నీటు కెక్కి.నగండికోట మాధవరెడ్డి 
తగుతొడిప రి చింతాల రెడ్డి 
లే సయుకాంపుదనంబు చూచినను నీకు 
గోరి పుకునె దిరుమలకొండ రెడ్డి 
మగతనము మాని కావున నగవుగాదె డ॥శ్నత్తు! 


47 సీ! పలుఫును మోళకును బగ్గంబు మునికోల 
కాండియు మేండియు. గజ్రుంగలప 
యేమియు లేక యే శెద్దు గల్లినకాళ 
హా స్పశునకు నెక్కు డై నయట్టి 
పసిగాంపు నంచు నబాబుచే శెడ్డిత 
నానకు విడెమందినావు నీవు 
బలభదమూా 8వె హలము వూనినమా।త్ర 
పె రెట్లు పండును పన్ను వెట్ల 
తే| కున్నం బోనీరు తురకలు నిన్ను € బట్టి 
క్ర ట్రివేసేరు బాలీంచు కాయుదనము 
కటికి బంళూతు కిది యపఖ్యాతిగా టె 16 త్రం 


48 నీ! వకావువాధుండు లోకభీక్రరమెన 
హాలవాలము (గోలి నోలరినాండు 
కాళహ సీశుండు కప్పెరంగొని బిచ్చ 
మెత్తుకో నింటింటి కేంగినాండు 


వేంకటాచలవివహారకోతకము 1 98 


అలచిదంబరు(డు దిగంబరవేవము 
పూని యదృళ్యమె పోయినాడు 
(భ్‌ మరాంబికాభర్న భస్మాసురున కుల్కి.. 
పంచబంగాళ మ పాటీనా(డు 
తే॥ వీరు సీకూర్మిభటులై న వీరవరులు 
కోపుదప్పిరి నీవును నోప లేవు 
చివ్వు శెవ్వార లిక ముననేయువారు [శత్రు 


49 నీ! మామిడ్మికింది సోమరిపోతు (శ్రీఛావ్య 
కారులకేలముష్క_రుల గొడవ 
అలు మేలుమంగసామ్ముల పెట్రయలుకాచు 
కొనియుండు శుభాలు వానుమనికిని 
రీవిని బంకమంటిని విరు ల్పవరించి 
తిరుగాటికరిగెను గురువనంబి 
చెంచుమిటారితోం బంచబాణ[కీడ 
జెలగుచున్న్నండు నృసింహమూ ౦ 
తే! నీకు నిట కోప మింతయు లేకపోయె 
బోయెంగా కేమి తొండమాన్ఫూమిపాలు( 
డున్న నంతకు6 దురకల మన్ని గొనండె |శేత్రు॥ 


50 నీ॥ ఆలవట్టంబు లాందోళికల్‌ శోలిక 
లొడుగులు పడగ లెక్క_డికిబోయె 
బంగారుభేరి యేపాపాత్మ్నుండు హారించె 
నచ్యుతకృషప్ణ ఠా స ండొసంగు 
లం 
రత్న హోర మ్ము పోరా దింక మానవుల 
వమలకుందోలించుము మటుపెటి 
౬ ౬ 


(శ్రీ, వేంక కేశ్వరల ఘుకృతులు 


పిండిగొ కైడురొద లు౨డిగ ల్పదిలము 
కొప్పెర శోధింపంగూడదిపుడు 
"తే! అాళ్థ కాలువదాంటి పాంగళ్ల బైట 
నిలిచి తురక లదండు నిర్చి (దమగుచు( 
గొండగుహాలు (పతిధ్వ్యని (గుమ్మరింప ॥శ్మత్తు॥ 


51 నీ॥ కలంగిమున్నీ టిలోపల సుడివడితివో 
నజు నచ్చైతివో నగము[కింద 


ఈ 


నిలుకుపాక్లైనొ మహీతలభారమున మెడ 
పులసిల్లితొ దైత్యు గోళ్ళ ( జించి 
కాలివేరులు గొంటివో లోకము ల్లాచ్చి 
మరులు వుట్టించెనో మాతృహత్య 
యాలికై వగచి పైత్యము తల శకెక్కెనో 
మద్య సానమున మెమజచినావొ 
కే॥ మానువలెం బల్క_వేమయ్య మావునెక్కి. 
దాడిచని మొ త్తరాబె (పోద్దామభీమ 
యవనభటకోటి చక్కు_జాకై న దనుక [కతు! 


ధి నీ॥ క్ర టశేందుకూంతురికౌంగిటిలోం జిక్కె_ 

జెళ్ళ పిళ్ళ స్వామి చేతంగాదు 

ర ఎస్తమాచార్యుసం! ర్త నంబుల బొక్క 
సింహా దియప్పయ చేతంగాదు 

కవ్వంపుంగాండసంఘర్ష కర దక్కే. 
(శీకూర శ్రనౌధునిచెతింగాదు 

సాంఖ్యతొండని తొలజడి కెంతయునుసుక్కె_ 
జెన్నమల్లేశునిచేతగాదు 


వేంకటాచలవిహోరశతకము 1 శర 


తే! పవనజవననిరాఘాటయవనఫఘోట 
పహారణజయభాటి నూచేత నెనె మేటి 
వాదు వొకసన్న జూడు మేలా పరాకు శత్రుః 


ఫతి నీ॥ పాపనినాశంబు పంకసంకర మయ్యె 
నాకాశగంగ మి న్నంటికొనిమె 
బొక్క. బొచ్చె భుజంగ పుంగన్రతీర్ణంబు 
తుంబురుకోనతీర్గంబు గలలౌ 
గాలవతిర్ధంబు కీలాలములు (గక్కెాం 
జ(క్రతీర్ణము కొండచతిని దుమిశె 
బాండ వతీర్గంబు స ౦గసంగతమయ్యెం 
గోగర్భతిర్ణ ౦బు కుంటువడియె 
త్తే గడమతీర్థంబు లెల్లను గలలె నిపుడు 
తురకనరకలు స్వామిపుష్క_రిణి. [దచ్చి 
జలగడుగువేళ నీకు రోవంబు లేజె ॥శ్రత్రం॥ 


ర్‌" నీ॥ ఎలమి నల్లాశబ్లములు పఠింపలో లేతు 
చెవిపట్టుగ సలాము సేయలేఠు 


కంఖాణకోటికి. గవణ మెతంగలేరు 

మొనసి జీరామూట మోవలేరు 
_ కమ్యుబిరంగికాగంధ వూనగ లేరు 

పరవధూూటుల వాధపటజుప లేరు 

క్‌డు నసహ్యాం బై నగంజూయి దినలేరు 
హోలారసంబు బి ట్రానలేరు 

లే॥ ఎట్లు తురకల గొల్చి సహింప నేరు 
రాం భధ బేశాధిపతులు నీయంత రసిక 
శేఖరుని గొల్బువారి రహీంవ వలజె ॥శ్మత్రుః 


(శ్రీవేంక 'చశ్వరలఘుకృతులు 


ఫర్‌ సీ నేలటూరి గావనిర్థాతపాతంబు 

తాళ్ల పాకాబమంభానధరము 

మనూ రిపవనభు కన్న గాంతకతుండ 
మూటుకూరిహాలావహాలో[గనమూ ర్తి 

ఓరముపాటికంరీరి వశరభంబు 
పెను బాలవేంటకృవీటజూత 

కందంబు కోడూరి కందళకోలంబు 
మన్నే టిగంధ సామజమృగేం్యద 

'కే4 మగుచుంగురువయు మాముడూ రా[కమించి 


పట Sow శత్రుః 


56 నీ॥ ౫ ౦హి కేయున్నిక్రొవ్యుచన్రు లానినందునం 
గడు నజీర్ణ ము చెంది కదలలేదొ 
చాపని దణిమి పాపము గట్టుకొంటింగా 
ముక్కలం బని వెన్క_ముందు చెలదొ 
బాణాసురుసహ। సబాహుదండ శేణిం 
జెండి మొక్క_లువోయి సిగ్గుపడెనొ 
గజరాజు పాణరతుణముచేసినయట్టి 
యా(తపాటున గంప మలమికొనెనొ 
తే! కాక రాకాసిమి త్రిచకము తురుష్క. 
చక్రము హరించు శేపాచ్చు స్వామి కేల 
వూనినప్పూడె కరకరి పూనవలదె ॥శ్మతు॥ 


57 సీ॥ చెనసి పౌరుష మేమిసేతురోయని దిస్స 
మొల వేల్పు సాధ్వసమ్మున మునిం గొ. 


వేంకటాచలవిహారశతకము 1 ర్త? 


దనుంబెకలింతురోయని మడికాసుగు 
బృలిగాన దవ్నీ గా చలము జడిసెం 

జెజువట్టుకొనం దలంతురొయంచు. గనకాది 
దుర్తామహా దేవి త్‌ ట్రుపడియెం 

గంఖాణములగత్తుక ౦ పోర్వరాదంచు 
ఫఘూర్ది ల్రుచుండెను గుజ్జువేల్పు 

తే॥ గోలకొండతురుష్కులు కాళహ సి 
నాక మించినతజత నుగునంతవాండు 


వాకిటను గోడ పైక వణంకె నేమొ ॥క్మత్రు॥ 


ద్ర a 
68 ని॥ లొట్లముచ్చులకు wr లొనగిచిరి (బాహ్మ్‌ణు 
లర్బ్చావతారంబు లడవిం గలసె. 
దగువవట్‌ స్వాహాస్వధాశ్ట్దములు డుల్ల 
తము 
మం్యత్రతర్మతముల సామర్ధ్య ముడిగె 
సకలవర్తా(శేమాచారము ల్పెడిపోయి 
౯ 
మగనాండం దురకలదిగుళు లడంచె 
గుజ్రంపుగత్తున ఘూర్జి ల్లెం 'జెజువులు 
గుగ్గిళ్ల కంపున గుళ్లుపగ లె 
తే! గాఢ రూఢసంరంభణోత్క_ంఠళ దళిత 
పశ్చిమద్వారుల గంకుభాగ వతులు 
పగిలి పాజంగంబొచ్చిరి పలుదెసలకు _॥శ్మత్తుః 


క9 సీ! అలమేలుమంగలతో జలశేళి సవరింప 
శీ రాంబునిధికి చేంచేసినావొ 
సాలవక వడ్డకాసులదండుకొనుతలం 

పున గోలకొండకుం బోయినావొ 


(శ్రీవేంక శుశ్వరలఘుకృతులు 


పద్మ సంజాత హృత్పద్శుగంధముల మ 
త్రిలి తేటిచందాన సౌ?'సినావొ 
మొనజొమ్ము గాండి వీపున వెళ్లం బుడమి సె 
న్మక్కువపాలిండ్ల 6 బిక్కి_నావొ 
తే॥ కాక భువనై కవీరపుంగవుండ వయ్యు 
ని ట్లువేవీంతునే జగదేక భయద 
మువ్క_రతురువ్క_దుష్టసమూహాములను 1ళత్రు। 


60 సీ॥ కుంభక ర్లాదిరమోభటావళులం జెం 
జాడినబలిమి యెం దణంగిపోయ 
మాల్య వన్మాలిసుమాల్యాదిదై త్యులం 
దూలించుబలిమి యేమూాల కర”; 
శక్షటతృణావర బక భేనుకాదులం 
జీరినళ ర్య మేయూరి కుటికె 
మధుకై టభాదిదు ర్భార్ల వ రులతల 
ల్లొట్రినథాక యేనగొంది జాగా 
శ్రే ఫనీండుగా కిక నెన్నండు న్మీపచండ 
భ్‌ ండనోద్దండదోర్ష ండపాటవంబు 
చెండవద్దా తురుమ్మ._లకండ లురల ॥శోతు॥ 


61 నీ॥ అంబుధిదరి సై కతంబున (గుంకిపో 
యెను సేతుబంధ రా మేశ్వరుండు 
కడు ఫలావోరిమయై జడ లల్లుకొని తపో 
వృత్తి ౫ కొనె జంబు కేశ్వరుండు 
భస్మాసురోద్దండపటుచాహాుళ క క్రి క్ర 
దృళ్యుండయ్యెం జిదంబ రేశ్వరుండు 


చేంకటాచలవిహారశతకము 1 99 


భీకరాటవులలో నే కాంతవృతి తో 
నడంగియుండెను మల్లి కార్టునుండు 
తే॥ మధురచొక్కయ్య భోగము ల్మరగినాండు 
రంగనాధుండు నిదించె రాతిపవలు 
ఫొండ దిగి రావు తురకల జెండలేనె ॥శ్మత్రు॥ 


6 నీ॥ బలువిడి బడ్డలం 'ఛాజవై చినవారు 
మగలను నెడబాసి పొగులునారు 
పాదలు కొప్పులు వీడి పొదలుదూజెడివారు 
తొొడనులు వడిపోయి యడలువారు 
[తొక్కు [తొక్కుళ్ల దుందుడుకు చెందినవారు 
దిక్కు మొగంబయి తెరలువారు 
చుట్టాలం గానక కొ టుమిట్టాడువా 
ర్మదిగహ్వూరముల కరుగువారు 
లే నగుచుందారుష్క.ధాటిఘోట్టార భటికి 
వలస వెల్లి రి యభిమానవతులు మొదల 
వినగ బే యాడుమొణ విన్న ఘనుండ వీవు ॥శ్మత్రు॥ 


68 నీ&ః గగనాంబుజం బయ్యె నగ రనియెడు వేరు 
శా దనునామంబువా ర్లకెక్కె- 
నొడాలు చూ లయ్యె. గోవెలపేరు మ 
వ్ర ( <9 
ని దనుపల్ము. (పసిద్దమయ్య 
లంచెముం దయ్యె కీళాకూలి వేరు తు 
శ ననుమాట విఖ్యాత మయ్యె, 
గుంచేటికె మ్మ మయ్యె గుజ్రమువేరు ఫకో 
డాయనునండ వాలాయమయ్య 


(శ్రీ వేంకకుశ్వరల ఘుకృతులు 


ల్రే। ఆంభభూామి తుర్కలమయ మయినయట్టి 
కారణంబున దేవరవార లిపుడు 
వింటిరో లేదొ ఏనులవిందుగాలో ॥శతు॥ 


64 సీ! అజగరాసురజఠరాభీలఖురళికా 
మస్ఫణ ర _క్షపు కెజ్రమంటం బొరలి 
భీకరకువలయావీడో(గ భ్యదదం 
'తావళం బనెడుగోతాము (దొబ్బి 
బాణూరముస్లి'కాశే ఎరు కృద్దిర్హ ని 
ర్థాతేమ స్తకపుసంగడము శె శ్రీ 
రాణించు పెక్కు_విన్నాణము ల్మెజయుజూం 
బవ దుత్క_టంపు గంచానం జెనంగి 
తే! కలవా మెచ్చోటం గలదంచు గాసె వేసి 
కొని సమాయించుజగ జెట్లి వనం బరగు 
నీవు (ప్రతిమల్లుర హరించు సుమిదొడ్డు శత్రుం! 


65 నీ! పల్లి కొండస్వామి పద్మ నాభుండు య 
థో కకారియు( దిర్భళూరివిర 
రాభువదేనవుండు రంగనాథుడు వట 
ప త్తి శాయియు శార్‌ జపాణి మొదలు 
గాగల దెవళ్లు కనుగూర్క. మోయన్న 
తిల గోవిందుని తెజంగుంజూచి 
'తామును బవళించి లేమని తెల్పుదు 
భొండనమ్ముని కొల్కి.. పండంబడిన 
నే కపటని[చానుభవుల చేం గార్య మగునె 
వారికొండాట చాలించి వచ్చినాండ 
చాడి వెట్టు తురువ్కు_ల దండుమోంద  ॥శతుః 


వేంకటాచలని వోరశతకము 1 31 


66 సీ! కరారుమంత్రసంగతి నెట్లు పఠియింతు 
గాయంతి గగ్గులకాండు చేనీ 
మకిలికజ్ఞాల నేమకము నెట్లు భరింతు 
చాజునోటికి వక్క బద్ద లేక 
యశట లలాటళూన్యము సాప మెట్లు మా 
నగ నేరు నుదుటను నామమిడక 
నిను సగజ్జనకుని వినుతిసేయుటవమాని 
సెనుగొండబాబు నేమని భజింతు 
"తే నేమిరా నామొతాలింప వించుకై న 
రాతీక నను దయరాడె రామరామ 
యెంత దయలేని తండివి గ్ర అస్త అస్త |క| తు॥ 


67 న్నీ! ఓరు వా ఛేనుల గుటికి గాంతులు గోయ 
! నావుల. గాచినయయ్య వీన్ర 
తాళుదునా వధూత్క_ర ములం జెణివట్ట 
(చౌపది. గాచినతండి ఏవు 
సెతువా (బాహ్మణజనుల నిర్భంధింప 
వ్నిపులంగాచిస విభుండ వీవు 
ధరియింతువా [గామటదె వాల ఖండింప 
సురల శాచిననయాపరుడ వ్‌వు 
తే॥ అక ట్మపత్యమసిద్ధాంతులై యళ స్త్ర 
కలన వరి ంచుతురక లం గాలువరాదె 
నీవు శ్వా స్ర్రపరిజ్ఞానని పుణమతిని శ త్రం! 


68 నీ॥ అబ్ధలో మిట్టిమో నై_ పుటం బెగసిన 


తు 


గట్టు కిందట జలపట్టియున్న 


(4/వేంక 'చళ్వరలఘుక రలు 
భుర రించుచు వాండీకోజఅలు నూటేన 
లు) 
సిష్పూలు (గెక్కుచు నుప్పతిలిన 
నిషతో మింటికి నేలకు. జెరిగిన 
జలమూసి అ లు పలుకుకొనిన 
గ్‌ సి లైక్కు_డుగొని నిజృంభించిన 
జననం గొని ఆాక బుచ్చుకొోొనిన 
0 


నబి 


నే జుకీలుివాలముూంగతి నద ల్లింతు ననినం 
గలుగుదు ఆ నీకు గుభ్లిపుంగలికిరాతు 
దైన వెబితురుగాన పఠానిభటులు శతు 


69 న్సీ॥ కామావీముక్కు_ చెక్క_లువోయె నని నివ 
డా 
లింగడు విడిచెం గలేబరంబు 
కా వేటిరం౫,ండు క షప వెళ్ల 6 డనంత 
పద్మనాభుడు పరి భమణ మండా 
ష . లడవులపాణ రి 
చెన్న కేశస్వామి పెన్న యగుంకెం 
గుక్క లేజిదువాళిం గాని ఇ రవుండుపాజా 
గొెండగోపాలుండు గుహల. దూ 
H 9౨ ed . 
తే గుద్దవటము తురువ్కుులు 'చెండునప్పు 
డ్‌ టి మిట్టరఘాద్వపహాు. డొకండు నిలిచె 
రాచవా బ్రెలగల్లు ధఠాతలవమున |క| తు॥ - 


70 నీ॥ యవనాధము నకు మున్నా జిలో వెన్ని చ్చి 
పరువెళ్తె రాజగేపాలమూూారి 

బొడ్డుమూాణిక్యంబు వోవునో యని కంచి 

వరదప్ప భయమున వణంకసాల్యా( 


చవేంకటాచలవిహోారశతకము 1 తతి 


జిణుతకూ6కటివాండు చెంగల్వరాయండో 
ఫఘటికాచలస్వామి గట్టుదిగండు 
'భూమి[కిందట నీగె (భీముప్ష దేవుండు 
తిరుకో వళూరయ్య విజిగిపోయెం 
లే జండవిజయాపురీమహోద్దండమనుణ 
రాతసబలంబు దొ వీ.ణాత్యవే.తీర్యద 
భూము లుక్క_లంబుగ (మింగ బూనినపుడు  ॥శత్రు॥ 


71 నీ॥ కపి'లేశరుం డేల కరకరి చూపండో 

మసకలు గొనంబోలు నొసలికన్ను 

గోపాలు. డేల శె కోని విజ్బంభింపండో 
సుడిపడెం గాంబోలు! జుట్టు త్రి 

ర ఘువీరుండేల విక్రమళ 86 బూనండో 
పీడిత ప్పెం గాంబోలుం బెద్దనిల్లు 

సంజీవపతి మేల శౌర్యంబు నెజపండో 
ముదిసి పోవంగంబోలు ముసలితోంక 

తే॥ నిర్నరో ధనిరాఘాటనిరుపమా 
నిస్సృహాయభోవద్భుజి'న్ని దథాటి 
పాటిలేదయ్యెనె తురుష్క_కోటి గవయ శత్రు! 


72 నీ వృషభాచలఖ్యాతీ విలసిల్లు సికొండ 
పరిపంథితృణముల. బాపుకొన బె 
గరుడాచలస్ఫూ ర్తి గనుపట్టు నీకొండ 
యరిభుజంగములబి టడంయకొన దె 
శేవశై లనిరూఢిం జెలువొందు నీకొండ " 
విజయనివేపము ల్వెజరు టరుడె 


తావు. 
చాడు 


శ్రీవేంక కేశ్వరల ఘుకృతులు 


యంజనిరిలీల వావణించు నీకొండ 
విమతుల్మపాణముల్‌ గమిచికొనడె 
యిట్లు బలుకొండ దుర్గ మై యసగుచుండ 
చండత"రువ్ము మండలి. జెండరాణె 
యంతమా[తము నీధాటి కెదురుగలడె ॥శ్శతు॥ 


మంథాన శె లనిర శ్రిథశ్టమానాబ్దీని 
ర్హోమసంరంభంబుం గుంటుపజిచి 
ప్రళయ వేలావినిర్భరధ రాచకితది 
గజ బృంహితముల. జీక్రారకుపజిచి 
యమృ తాపహరణసం[భమగరుత్మద్దరు 
బం క్రియాహంకృతుల్‌ చౌకపటిచి 
జాలంధరేశభంజనకంఠ విలగిల 
దీ ంకారకలనంబు (గిందుపజిచి 
వజులు భ వదీయముఖగంధ వాహ ఫూర్య 
మాణదరగర్భ దళనబంభంనినాద 
గరిమ తురకల గుండెలు గలంచు టరుడ ॥ళతు॥ 


పానకం శూననే పై మామంగళ 
గిరి సామి కూజట తెజవీలేదు 
లచ్చితో  దచ్చన ముచ్చటాడనె పన్లు 
దజీగా దహోబలాధ్యశు హరికి 
మోాణి [పసాదంబు లారగింపనె పై 
నూహ చాలదు పురుపో రమునకు 
నాత్మేయోగానందు( డగుచునుండ నె ప్లు 
ధర్భపురీగు హాస్థానపతికి 


“వేంకటాచలవిపహారశతకము | కిస్‌ 


తే॥ వారు మజ్జాతిం జేసికొన్నారు మున్నె 
తురకజేశాన దావీ.ణాత్యుండవుగాన 
నొంటిగాడవ్ర నీ ము లోర్వణగలవు ॥శ్శృతు॥ 


75 నీ॥ (శాంతిం జెందితివేమొ చక్రతీర్ణాది గ్‌ 
ల్లోలినీజల కేళిం జీలియాడి 
యలసితి వేము యనంతయాళార్ల స 
మ్యిక్ష కోటాక మునకు మట్టమోని 
యోపలే వె తివేమోా మహాబహళ్మోత్స 
వారామనీమావిహార వృతి త్రై 
(శమము. జెందితివేమొు జను: క్మశాంతంబు 
గరుడగంబముచెంత వరములిచ్చి 
"లే! కాక లేకున్న. దిరుపతిదాక థాక 
చమూాపఫి డా న మ జూచి యేచి 
యెదురు నడవకయుందు వె యింతతడవు ॥ళతు। 


76 నీ కావల్మగామనిర్హాత జౌత మ్ము Xo 
డవ రావనీరుట్కు_ ఠరారథార 
కోవూరితృణకణదావపావక కేళి 
దువ్యూ[రిమశకో"|గథూమ రేఖ 
నెల్లూరిమదవదనేక పోద్భటసింహి 
పాలూరిపట్ట్లన పళయ వాం. 
"పెళ్ల కూరీల తాభీలదా| తీకోటి 
రొన్రూరిహరిణాంకరాహుుదం సి 
తే| మె ప్రతిగామున కభివ్యా ప్రంజెంది 
భూత సంకమయయావనోద్భూతధాటి 
ఫఘోటిళకోద్దూతధూళి ధిక్కోటటింబొదివె ॥ళతు। 


(శ్రీ, వేంక శుశ్వరల ఘుకృతులు 


77 నీ॥ అబిసిపాుువూ ఎయ్యొంగా వివిభపు 
కాగ ణ్యాది న్య దేవాలయములు 
లవ్క_రీకరిఘుటాలానంబు లయ్యెంగా 
మానిత కేళికోద్యానతరులు 
సరదారువి శమస్థానంబు లయ్యెంగా 
సద్‌ ద్విజ చేణిపూజాగృహములు 
'కాసనీమూ[తసంకలితంబు లయ్యెంగా 
యతిపవి (తాంబుపద్శాకర ములు 
తే॥ కటకటా యెట్లు లోర్చు నుత్క_టకఠోర 
వీరసురభాణయబ్లులో(గారభ ట్య 
పాకథాటికి నెల్లూరిపట్ట్లనంబు 1శతు॥ 


78 5౨॥ తరలాశీవిరుగండి తాటంపు గాదుగా 
పడద్‌సికొనుజేరుబందు వాటు 
సకియని బ్బెపుగుబ్బచనుపోటు గాటుగా 
గొప్ప నేజాగుబ్బకుప్పెపోటు 
వలకారిగుమ్ము చెక్కి_లినొక్కు. గాదుగా 
జఆఅకొట్రుగుల్లాపుత అటు వేటు 
మొలక ముద్దియపంటి మొనగంటి గాదుగా 
వమూభు బాసగ రీబునోరు కాటు 
చే॥ కటకటా య్య భరియింపంగాం దరంబు 
మొెలుయుక ర్హాటర సిక కేఖరుల కింత 
సేగివచ్చిన నీవు రహీంపకున్న _॥శతు॥ 


79 నీ; కోలాపాలయబుగా. కొండంజుట్టుక నిన్ను 
యడ్డి కే నీమొన లద్ద్డుపడునె 


-వేంకటాచలవిహారకీతకము 1 


వారుముక్తుగా వచ్చి కెరలి నీచేకతి 
తీసికొన్నను నీకు దిక్కుగల టె 

నెగడి యుధ్దాటించి నీసామ్ము దోచుకో? 
జేరితే నిను గాచువారు గలరె 

థాకతో గుడిబొచ్చి డాసి నీబిల మెల్ల 
జెక్కిలే నీమొజు యెక్క..గలడె 

తై! యయ్యయో స్వామి దాశీణాత్యా రజనము 
నీకటాతుంబు లేకున్న నిర్వహింప 
గలబె నానాటిమ్టుచ్చ బాధలకు నొచ్చి ॥శతు॥ 


80 నీ! శేపళ్లైలోం జాల రేవగల్‌ వెన్నలు 
దొంగిలి (మ్రింగీనదుండగంబు 
మగనాం [డనక్ష గొల మగువలసిగ్గులు 
కొల లాడినయ కో డిగంబు 
జవయి(తి చందాన జన్నీ యవచ్చిన 
పూతశం జంపినపాతకంబు 
నన్న చే ముసలిగా యనక నాణగటికొయ్య 
మోవంజేసినకండకావగంబు 
"తే! మజుదినాండనే నీత్‌ంటిమర్ణ మెల్ల 
నేకి కాకుల కి చ్చెదం గాక యేల 
నూవనిత్తును తురకలము త్తకున్న _ ॥శ్మత్రు॥ 


81 నీ॥ దశమియేకాదశిబా్టదసుల్‌ పడిపోయెం 
గడు రజాపండునుల్‌ ఘనత శెక్కె 
విష్టుశీవస్థాన విభ వముల్‌ చెడిపోయి 
బాబయ్య కానుక్రల్‌ (పబల మాయె 


శ్రీ వేంక శేశ్వర లభఘుకృ్ళతులు 
కమనీయగురురీఠకంబు లుతా ఎరించె 

నిల బకిర్ల రుం (బద్ద లినువుడిం చే 
వేదళా ప్రా దిసద్విద్యలు కజవయ్యె 

మహొ మల్ల ము “ల హెమ వాళ్ళా 

చే॥ నకటకలికాలక ల్బషహర సజేవ 

"శేపషశయ నేందపండిత శేషభాప 
తురకలక నిచి ఏతివొ నీదుదోర్చలంబు ॥శ్మతు॥ 


వీ ప స్త 
82 సీ॥ (త్రుప్పువాలునొ మహాద్భుతభీకరగ్రావా 

కంఠలుంఠనచ। కక ఠినధార 

చికిలిపోయినొ వూర్వుబెవ జీవవినాశి 
భ్‌ ండఉనోద్ధతగదాదండపటిమ 

దారిదష్పెనొ మహోదార కై టభమూరి 
దళననిర్దాతనందక కృ పాణి 

ర 

వేయెతెనో నిరాఘాటదుర్మార్ల ఖే 

లనళార్‌ జ్రపటుధనుర్గ సకంబు 
లే కొట్టి గోరించరాడె రవమేభటాళి 
కరణి దండెతు రణదళఖానుదళము 
చక్కుుచక్కులు గా ద ల్సౌాధనములు 1ళత్రు॥ 


88 నీ అంబుచరక్రోడహరికుల్ణ రామ త్ర 
యాంగజజితురంగాధిరోహ 
కాకృతు ల్లలనీవు తోశచే వీ ఫుచేం 
బంటిచే గోటిచేం బదముచేం గు 
ఠారంబుచేం (బకాండంబుచే పహూలముచేేం 
బరిరంభణముచేం గృఫాణిచేత 


తే॥ 


84 వీ 


"లే॥ 


వేంఠకటాచలవిపోరశతకము 1 89 


చిమ్మి యె త్రి దళించి చించి [కుంగంగందొక్కి 
చెక్కి. తూంటిడి దున్ని నొక్కి (వేసి 

కోను రని యార్చకున్న గగ్లోలుగాల 

కొండ పెకలింపక పురంబు కొల్ల గొనక 

నిన్ను గౌలువకపోదు రే నెణవజీర్లు శత్రుం! 


చెండసాంగిరిగడా శీవైెవ్వవులం బట్టి 
6.౯9 లు 
విరు వ్మటువజుట్లు ముళ్లు వేసి 
లా a) ౧౫ 
మొత సాంగిరిగ జా ములికినాటయ్యల 
విఅలమిాందనే కటలెఫి 
౧౨ డి ౨ 
కొటసాంగిరిగడా గొడ్ల వేటిమహా(౫ 
పహోారభూసురకోటి నంటంగట్టి 
తీట్లనాగోరిగదా తెరిమాకి చోదంచు 
పాటించి (దానిడ[పజలనెల్త 
యెంతే పాపంబు జనుల నింతింత3 న 
వెతల బెట్లంగ నొక్కిత వెజిప్పుబేక 
యడంగిమున్నాను వఏీలమండే వెడలిరాక ॥శ్మత్తు॥ 


(శీవారి ననుకోకు చెంగేరు దక్కి ణుల్‌ 
అదరక మృత్యు జాహల్లీ ననుము 
సెరుమాగ, ననుకోకు తురకలు మొగ్నోరు 
వెరి ఖొదా పెరుప్వ్రెకొనుము 
విమ్షుండ ననుకోకు వేసేరు పారనీల్‌ 
కరారువేరు వేగము వహించు 
కృృష్ణుండ ననుకోకు ౫౦'కురు దానకీల్‌ 
పూను బాబయ్య పే రె నాని 


40 
శే॥ 


nr 
రా 
aa 


చే 


87 నీ! 


శ్రీవేంక కేశ్వరలఘుక్చతులు 


చేవ నీసొమ్ము గటిగాం దిన్న కవిని 
న 
గానంజెవ్పీతి నికనాకుం గడమ లేదు 
బెదర కటుచూచి మున్నె తప్పించుకొనుము ॥శ| తు! 


వహీంజేప వై యున్న వడి [మింగంజూచేరు 
'తాంబేటివై యున్న6 దప్పదటులు 

తగ మృగేందుండ నైన 'దెగంబడ వేసేరు 
బాపడవై యున్న (బదుకనీరు 

మడకమోసరి వై న విడువక దున్నేరు 
రాజవై నను సీకుం'దేజునీరు 

వగ దిగంబరివై న నగడు సేయక పోరు 
గుజ్దమ వైన నరో కపోరు 

ఇన్ని చాలించి పందినె యున్న నిన్ను. 

జేతముటరు దగ్గజం జేర వెజతు 

రెందు కింకల బంద వగుదువో పంది వణుదో ॥శ్మతు॥ 


కరి కొల్న మొసలికర్క_ర కల్కి చేయ ఇ 
మొలళో మొలో యాదిమూల మెను 

వాండు నన్నే లెడివాండు వానికి జోహో 
రంచు. బల్కెడిమొజు యాలకించి 

తాయగాను నేంగాను దనపట్రితోడు వాం 
పనియాన చెడ్డవ ట్రనుచు (బహ్మ 

రుుదాదు లుండ నారులపాలీతిం|డిని 
పరతింతుండవు పగాత్సరుండ పివ్ర 

శాన విడగాని రమ నై కాం౫లింత 

యును విడిచి గున్కుప ర్వెతు కొనుచు వచ్చి 

'కాచితివి యంచు మది నిన్ను గణుతిసేతు శత్రు! 


వేంకటాచలవిహారశేతకము 1 41 


83 నీ॥ మొండిగంజాలిండిలండిపోతులమోంద 
గవితంజెప్పండు గజూగాడిగాని 
పచ్చినెత్తురు.దావు పాళ్చాత్యులను నమ్మి 
కొలువండు జోగుల కొడుకు గాని 
తజుచుగా గోవుల తలగోయుదోవహాుల 
యొద్దంబాడం దెద్దు మొద్దుగాని 
పరమసాధ్వులం జెజల్వ్టుగులాముల 
కిడండు నే సము తో తుకొడుకుగాని 
ర సికులై మించినట్టి క రాటక ౦బు 
మనుజు లెట్లు చరింతు రీమాజుబాస 
ముండకొడుకుల నమ్మి యేమో గదయ్య ॥ శతు! 


మకాం. 


చే 


89 నీ; 


చక్ర హాస్తుడనను విక్రమంబే కాని 
పట్టితురుమ్మ్క..లం గొట్ట లేవు 
లచ్చి యిల్లాలనులావణ్య మే కాని 
౧౧ 
R 2 
వడ్డికా సొక్క_టి వదల లేవు 
మేటిదేవుం డనుమాట వూతమెకాని 
వేయాణు లర్థుల కీయ లేవు 
కనకాంబరుండనే ఘనతమా[తమె కాని 
సాపాటు చేరు; సాద మయ్యె 
0) 
తోమనీయవు పళ్లెము లొకదొరవు 
బ్రట్టుగడియించి తురకల క్రీయందలంచి 
యున్న నిను నమ్ముదురె భవ లుర్వోలోన ॥శ్మత్రు॥ 


తే 


_ 


90 నీ॥ కో టవెట్టించుకో' కొండచుట్టు ను నీవు 
కానిక"పె కంబు కర్చుచేసి 
వా 


48 (శ్రీ, చేంక కేశ్ళరలఘుకృతులు 


కొ తళంబులు గటు కొన్ని రాకలు పెటి 
al 6 6 
సాచ్చుపిరంగీల నె బికటు 
--ఎ 6 
సె దండుగా నంపు పదివేలకోంతుల 
నెలుంగుగొడ్డను బంపు మెక గ్రారుండ 
కొంతగుజ్రముగూరి స కోనేరిదజి. నుంచు 
రాణువ నుంచుకో నాగామెణింగి 
తే॥ లోభివై కూర్చుకొన్న ట్లిరొక్క- మెల్ల 
పీశనమతులకుం. గానుక లీయవలదు 
ఆపు డగునాదుమన విజేయాలకింపు ॥శ్మత్రు॥ 


9! నీ॥ సురనదికంళు విాసరమెన యోగ్యత 
వాుురుముంజిమణికం'కు మెణుయు!పియము 
గంబూరకొం౧కు వ్యాలమా గుబాళింపు 
పన్నీ రకంకు నుష్పతిలుచలువ 
తట వెన్న శంకు చి శర వైనమాస న 
మపరంజికం ₹ పా-ద్చునతళ్లుకు 
చినిచక్కె రకం. జెలగమాధుర్యంబు 
పద్మినికంకె. జొప్పడినయొప్పు 
తే॥ గల భవన్నా మనిగమాంతగంధల హరిం 
జికిలిచేసిన మజ్జహ్వాచేత నరుల 
నెంచకుంటి నిందాంక నింకేమిసేతు ॥శ|త్రు॥ 


99 వీ భునుడు కావేటిరంగని యారగింపును 
గంచిలో వరదప్ప గరుడసేవ 
"పెనుగొండరామభ దునివై భవస్ఫూ రి 

తగుగండికోటమాధనునికీవి 


"వేంళటాచలవిపశిరశతక్రము 1 ఢీర్తీ 


యుదయా।దిరఘువిరు థుండెడిచందంబు 
కడప'వేంకటరా' మఘనునిమహిమ 
కాళహా నీశ్వరు కలిత పసిదులు 
న వా 
మల్లీ కార్టును మొక్కు లెల్ల నుడి” 
జుటి యేంకరు పాళ్యాలనట్టనడుమ 
6 ౬ 
నీకు. జెళ్లెర విభవము ల్నేంటిడాంక 
నీమటదేవళ్లవలె నీవుచేరుకోక (శత్రు! 


ఏకొండ నుండేవు నీకొండరా ళ్ళీల్లం 
జెకలించి గోరీలు వెబునపుడు 
6 
వపూలు ముడిచేను సీపూలతోంయెల్ల 
విదళంచి గంజాయి ఏకునపుడు 
ఏ మూారగించేవు నీమహోానై వేద్న 
మెంచి పకల కు. బంచునపుడు 
ద్ద పశువు 1 
ఎనామ్ము పృళ్లువు నిసామ్ము లెల్లను 
రౌతు గాసాలకు రాసునపుడు 
వీదరాతుల నొకకొంత పెదచేసి 
యిటుల నేవుణజీయుందుచే యేుఫవుదతింగి 
లీఘుముగ( బారనీకులం జెండరాబె శ తు॥ 


సంజీరాయని నరిగం జూడగ రాదు 
ఉదరి సన్ని ధిఏిథి నుమియరాదు 
త్రరి మళ్లువారిగోపురము దాటరాదు 
బుగ్గలోపల. గాళ్లు పులుమరాదు 
నెణి జియ్యరుమఠాలు నిక్కి మూడ రాదు 
కలియుగలశ్నని గలయరాదు 


44 (శ్రీవేంక శే క్వరలఘుకృతులు 


కానుక రొక్క_ంబు గణు తీకపోరాదు 
సాలవాకిట రంతు సలుపరాదు 
తే! ఇప్పు డిటువంటిమర్యాద లెల్ల దస్పె 
గండు మిోజియుం దురకలు గట్టుచుట్టు 
కొనిరి గదవయ్య తిరుపతి కొల్లగొనుచు  ॥శ్నత్తు॥ 


95 నీ॥[తళిెెలు దోంచుక తెప్పెట్టుగా. జేసి 
తాళముల్‌ 3మటపాంతలుగం జేసి 
వెయిగాళ్ల మంటవీవీథి లాయముచేెేసి 
కోవెల బాబయ్య గోరి చేసి 
గర్భగ్భ హంబులు గలయంపిగాం జేసి 
విగహంబులం బట్ట విజచివై చి 
తిరువాభరణపింక్లు తిసి సోదా చేసి 
మఠపడియునుదారుమూరుం బేసి 
తే! నంబులనుగొట్ట జియగార్హ నజికివై చి 
చుట్టు తిరుమూళ౪ఘలు వాలం జూజపుచ్చి 
కొల్ల లాడెడితురకలం గొట్టవలదె ॥శతు॥ 


6 నీ; 


విమలనోవిందగోషిందశబ్బము కాదు 
శాహూుమేలా బాహూుుసేకొ సంకులంబు 
కోణంగి దా సళ్ల కుప్పిగంతులు గావు 
మధునీధుపానదోర్మదపునటన 
ఘనవాద్య మేళముల్‌ గావు గుండియ లక్సై 
( పగిలించు పెద్దబూర గలనాదు 
దీ  పవజూఖండదీపక ళికగాదు 
జళీపించు పెద్దకత్తుల మెళుంగు 


వెంకటాచలవిహారశతకము 1 షర 
కే॥ ఇట్టిభయములు గల్పించు నట్టి మచ్చ 
భటులం దునుముక యాలస్యపడుచు నీవు 
సె చుకొన్నాను నీ కిది సమ్మతం బె |క| త్రు॥ 


97 మేలైనయు తమాసళ్వాలకు నెల్లను 
థరాల కు ట్రానంగం జూపి తేని 
బోరుకొండ లనంగ భువిని భ|దగజంబు 
లన్నియు బడ మాయ వన్ని నేని 
యార్చి రౌతులమదం బంతయు నణంగించి 
తొట్టిన గోరీలు వెట్టి తేని 
పచ్చబద్దలతోడ బల్లి దంపువజీర్ల 
వంపులు పెట్టంగ (వేసి తేని 
"నే! కోపు చెడి పాటనే గోలకొండఢిల్లి 
యాగర విజాపురీ మొదలై న తురక 
గుంపు సాహాబు సల్లాము ఖూబచును ॥శత్రు। 


98 నీ॥ వీజీకివాం డనుచు దబ్బణిమాటలాడితి 
గా మహావీరపుంగనుని నిన్ను 
అతినిర్జ యస్వాంతు. డంటింగా భ ర్త ర్‌ 
తణవిచతణసులతృణుని నిన్ను 
బలహీను. డంటింగా బహుముఖ_బహోాాండ 
పరవమాణురోమకూపరకుని నిన్ను * 
తామసుం డంటింగా ధగధగ ద్రగితవి 
జ్యోతిర్ల తాస్వయంజ్యోతి నిన్ను 


46 


(శ్రీవేంక ేశ్వరలఘుకృతులు 
తే! వను లోకోపకారార్థ మేపుమోాణి 
తురకల హారించు మని నిన్ను దూజుకొంటి 
నాసహ[సాపరాధముల్‌ మెను తండ్‌ 
శతుసంహాోర |! శేశటోచల విహార! 


1 కl 


9 జక॥ 


తి వ 


4 వ్ర॥ 


శ్రీ 


(3 వేంకకేశ్వ రలఘుకృతులు 


వేంకటరమణశతకము 


స 
(నీకములా పహృత్పదంది 
బాకర యదువృస్తివంశ వార్ని ధినిలస 
(దాకాసిశాకర కుజున 
భీకర వారిరువాచరణ వేంకటరవుణా | 
కోందములం బద్వ శతకము 
నందము గూర్చి నీదునావుంబున సే 
విం దొసగంగోరితిని యర 
వంచేతణ 7౫ కొ'ను ఘృణ -వేంకటరవముణా ॥ 
మ్మ ఖోకోవాలక 

నో రాజసుగోధేేందనోప తివియుశా! 
గోరాజీవదిషకో 
కీరాగోజిణ౯తమనోజ! వేంకటరమరగణా ॥ 


అనురకా స ద్భృ "జాం 


వనపటుసకా యతులితపావనయు కా 

ఘన వేదాంతోకా నా క 

వినుతుల్‌ గై కొనుము సఘ్యృుణవేంకటరమణా || 
తరుణారులామృదుపలు వ 

చరణా యంబుదఘృుణితను చారు స్ఫురజేకా 
వర మునిజన సంస్మృరణా 

వరళాంతః కరణభరణ 'వేంకటరమణా | 


త్వర 


6 క! 


(రీ కో 


9 క! 


10 564 


11 క 


(శీ/వేంకశుశ్వరల ఘుకృతులు 


కరుణారస వరుణాలయ 

కిర ణామరమణికిరీట కీలిత వరనూ 
పురమృుదుచర ణా కాంచన 
విరచితపరిధానచరణ వేంకటరమణా ॥ 


రంగా గతిదృ్టత సా 

రంగా సుందర విలాసరసితానంగా 
రంగదలక భంగ సమద 

'భంగా సురధాంగధరణ 'వేంకటంవుణా | 
ఈ వా మూహృత్ప్స్పద్మ ది 

నేశా ఫఘనతర క ర్‌ 'ద్వదిభ సంశానా 
ఆఫాపాశవినాశ ని 

వేశా లోకేశభరణ వేంకటరవుణా ॥ 


భ చా స్వ, స్ర్రీకృత వర 

భ్మాదా కరుశ్రాసము్ముుద పవిహృతభువనో 
పదవకరణతు చా 

వి దవదానందకొరణ వేంకటరమణా ॥ 
సారా పారావార గ 

శీరా సహైయంగఫిన మృదుచోరా సు 
స్నేరాననవరజారా 

విరా వారిరువాచరణ్ణణ వేంకటరవుణా ॥ 


దీరా గోలోకాంత వి 

హోరా సత్సారహీరహారా ఘనస 
త్మా_.రా ముని ముంచారా 

ప్‌రా యతిమృదులచరణ వేంకటరమణా ॥ 


19 §&i 


18 క॥ 


14 ర॥ 


15 క॥ 


16 క॥ 


17 క! 


"వే-కటరమణశతకము 2 49 


ఇష్టా ఖండితలోకా 

రిప్లా యనుపమ కృపాగరిస్టా దె వ 
త్కపా భక జనమనో 

భీప్లా (సప్ప్హ్రనుతచరణ వేంకటరమణా ॥ 
రామా రావణదనుజవి 

రామా లమ్మేకుచయుగరాజితవవ, 

సీమా ముఖజితె సోమా, 

శీవూా శరవర్ష హరణ వేంకటరమణా ॥ 
శ్యామా తుళనీనళినసు 

చావూ ఖునన. నసముదయకామా స 
నామా సంగరపటురిపు 

భీమా నుతభూరి కరుణ వేంకటరమగణా 
ఇందా యశోజితశర గ 
చ్చందా నయవితరణాది సద్‌ గుణ సాందా 
యిందియ ని సంచా కల 
భేండారిష్టదృతహరణ |! వేంకటరముణా! 
జలజేశవణ యదుభూవణ 

బలిశోషవణ పాపహరణ పాండవకరుణా 
తులనీడామాభరణా 

వెలయుము నాపాల సుగుణ! వేంకటరమణా! 
మృద్భతుణ నారాయణ 

సద్భ కాతంర్వోహరణ సారసచరగణా 
సద్భువనవాస మధుముర 
భిద్భానుజకులధురీణ! వేంకటరమణా! 


18 క॥ 


19 క! 


20 క॥ 


91] క॥ 


29 క॥ 


28 క॥ 


శ్రీవేంక శుశ్వరలఘుకృతంలు 
ఉద్యత్రరక రకోటిసు 
ఖద్యోతననిభ కిరీట ఖుండితశకటా 
(పద్నుమ్ను జనక నంయమి 
వేద్యా మృదుకమల చరణ! వేంకటరముణా! 


అద్భుత యభ్యుదయాక ర 

సద్భుజబలళె "ర్య ధుర్య సతె ్యదార్యా! 
మద్భావస్థిర వరబల 

భిద్భామణి తనుసుకిరణ! వేంకటరమగా! 
దువ్క_రదుర్భర దుగమ 
పువ్కు_లదువ్కు_ర్భ వహ్ని పుంజముచేత౯ 
శుప్కీ_ భూతమదిమో 

విప్కి_రముకా (బోవుక రుణ వేంకటరమగణా! 


భండన ఖండిత వారకో 

దండా సురగాథవినుత ధార్మిక క రుణో 

దండ బలానుజ దండిగ 

వెండియు నినుగొల్తుసుగుణ! వేంకటరమణా! 


బృందారక రాజా భవ 
సందేహ సమస భువన సన్ను తచరణా ! 
సుందర పోషితనర గో 
మందా మద్భాగ్వ సుగుణ 1! వేంకటరమణా! 
ఆద్యంతర హిత పూరువ 
వి రసీద వినుతచగి 

ద్యాధ సిడ్రసాధ్య తచగ తా 
సద్యః ఫలదాయక ఫఘన 
విద్యాపారీణనుగుణ ! వేంకటరమణ | 


94 క 


95 క॥ 


26 క॥ 


27 si 


28 క॥ 


29 క్ర॥ 


చేంకటరమణశతకము డే స్ట్‌ 


శు భేతర్శాభ ఘృణిగణ 

విభాజిత వివులదెహ విపులకటామో 
వ్మిభమిత సక ఒదెక ట 

బ్మిభద్ఫూభ అఎ(తుపూక్ష ! వేంకటరమణా | 


మధుర మధుసన్ని భాధర 

విధువదన మదేభయాన వివిధసురూ వా 
కుధరధర ధీర మూధవ 

విధిజనక సడాభిభరణ ! 'వేంకటరమగా ॥ 


సాధుజనటౌధనిధనా 

గోధన యధినాధ ధనద గోధరథయనా 
శాధిత వె రివితానాీ 

వేధఃపిత పాపహరణ ! వేంకటరమణా | 
అశీణ బలపరా కవు 

వవ్‌ భృతకొస్తు భాంక వనజాశుభవ 
త్పతు చరరతు ణా *శము 

ఏశక్షీంచ వజేమి సభఘృణ ! వేంకటరమణ ॥ 
రయోదతు విచతుత 

పతీం|చా రూఢ నీకు ప ఎం నకొ 
కుథ్నీ వెత నోప లేకయ 

వీవీంచితి నీదు కరుణ వేంళటరవమణా॥ 


కువీ,స్థాఖలలోకా 
పతీందవతాక దాస పతవిచతూ 
భికౌచర బలిశితూ 


 విశేపము లుడుపు సఘృణ ! నేంకటరముగణా ॥ 


ర్‌వై 


తి0 క॥ 


81 5॥ 


తిల క॥ 


లికి క॥ 


తీ4 క 


55 క॥ 


శ్రీవేంక కేశ్వరలఘుకృతులు 


రక్షక శికుక దయక 

విశేపము లుడివీ (పోవు వేడుతోడళా 
దాతీణ్య మేర్పడంగా 

పీశ్రీంపుము కమలచరణ ! వేంకటరమగా | 


సాశ్నీవి సకలసులకుణ 

కుష్నీవి కరుణా కటాతుగుణచయపయూ 
రహీంపు మనంగ నెందుకు 

ఏవీంపవు నన్ను (గరుణ వేంకటరమణా ॥ 


శుంభత్సరమద ఖండన 
జంభారితనూజమిత జలజసునేతా! 
కుంభ జవై రినుతావేన 

ఏంబాధర భూరికరుణ ! వేంకటరమణా ॥ 


శుంభ ద వష్టంభభుజూ 
జృంభణభీత్క_ంసకుంభి భదితయవనా! 
రంభోరు సదంభోరుహా 
వింబాధరవదనమదన వేంకటరమణా | 
కుంభీం[దవర దకుంభజ 

సంభావిత సకలభువన సంభవగర్భా 
కుంభినికుం'భాసురహార 

బింబోహ మదిషప్ట భరణ వెంకటరమణా | 


మిత్ర కుల రాజపుత సు 

ము తసుతాగజసుమిత మృషవాక్చి(తా౭ 
మిత సమాజలతాసుల 

వి_తా మద్భరణ సుగుణ వేంకటరమణా ॥ 


86 క 


-వేంకటరమణశతకము 2 by 


సద్యుతి మృగమదతిలకా 

విద్యుద్ద్యుతి రుక్ళచేల విమలవినీలా 

సద్యు క్రీము చరితా 

విద్యాధర వినుత చరణ 1! వేంకటరమగా ॥ 


87 క॥ ఘోరతరకలువ. సాయక 


89 కథ 


తీ9 క॥ 


40 క॥ 


పూరిత జేహుుండగున న్నవపూర్వకృపళా మే 
లారసిమాడు మహా యా 
భీరపదపవిత్రచరణ ! వేంకటరమణా |! 


అతి ఖరనక[గహ కర 

గత కరిరాజవరుం డొండుగగి మతి లేకళా 
ధృతిచెడి ని న్వేడండె వడీ 

వెత లుడివీనదొరవు సుగుణ ! వేంకటరమణా 


లసదసమానగుణా థ్యా 
బిసరువాదళనయన వై రిభీకర సుకరా! 
(పసరింపంజేయు నాపై 

విశదంబుగ నీదుకరుణ వేంకటరముణా ॥ 


ద్విజరాజవాహనధ్యుజ 
ద్విజరాజోపరిశయాన ద్విజరాడ్వదనా! 
ద్విజువై రిదళన సద్భుజ 

విజత సమ స్త భువనగణ వేంకటరమగణా! | 


41 క॥ దురనులను నిరింపుచు 
జ జె 


నూర్శింపుచు విబుధకోటి కొనరుయశంబేీ * 
యార్టించి నించి మించిన 
విర్ణానద్యుపరిభ వన! వెంకటరమణ |! 


కశ 


42 క 


48 నీ॥ 


44 నీ॥ 


45 క 


46 క 


$7 క 


శ్రీవేంక కేశ్వరల ఘుకృతులు 


ఖరపుచ్చ్భచేపహత 

స్ఫురదాగ మనిగ మపుంజ సోవుక పాట 
చ్చర తళ్కు_బెళ్కుు తోల్కెడి 
విరళపురయువవేషభరణ ! వెంకటరమణా | 


నిమ్టుర విపులకఠోర సు 
పృపోపరిభాగనిభృతి భూాభ్బచ్చేష్టా 
కషమ నకొ (బోవంగమద 

ee 

ఫష్ట్య్రపదకమఠ నిపుణ వేంకటరమణా | 


హాటక నే తాసురగిరి 

పాటన పటుపవసమాన పాండురదంసో 
చ్చాటిత భూమికిటీ నా 

చేటునంగా చికొనుము ఘృణ ! వేంకటరమణా | 


దుడదుడ డింభక6 [బోవను 
బెడిదపుగంభోముం బగిల్బీ భీకర గతిచే 
కడు వెడలిన నరసింహూుుండ 

విడువక నకొ (బోవుసుగుణ | వేంకటరమణా! ॥ 
బలిబలసంపన్నత కవి 

చెలిమిని బొలియింప నిచ్చంజెంది సునిష్టళా 
ఇలంజికైడు బాపండ వై 

వెలసిన భియోను చరణ వేంకటరమగణా! ॥ 
ఆదరమున జమదగ్ని కి 

మోద మెసగ(బుట్టి బహుళ భుజదండము ప 
నూదినచటులకుఠార వి 

భేదిత భూభార భరణ వేంకటరముణా! ॥ 


48 క॥ 


49 క 


90 క॥ 


51 క॥ 


52 క 


ర్‌త్రి క॥ 


వేంకటరమణశీతకము 2 కర్ర 


'రాముండ వె (తిజగదిపు 

భీముండనై. రఘుకులాబ్లి విమల సువిలస 
తో్సముండవై వెలసినదొర 

వేమరునకొ జూడు కరుణ వేంకటరమణా ॥ 


హలివై యరివిదళన పటు 

బలివై ఘననీల చెలి వై నిర్మలివై 
యిలభారహారణ ఫలివ 

వెలసినరామాఖ్య భరణ ! వేంకటరమణా ॥ 


అపరిమితబలపరా[క్రమ 
(తిపురాసురవరుల మదము ,(తిప్పుటకొటిుకె 
రూ 
కపటపు బుషివ వెలసిన 
© Demme 


విపుల విబుద్దప్రతరణ ! వేంకటరమణా ॥ 


భఛాటిగల చాటునటనల 

ఫహోటకగవమునుండ వగుచు ఘోరాటన్రలకా 
మేటి కృపాణక రుండవై 
వేటాడినకలికినిపుణ ! వేంకటరమణా ! 


స్ఫురదరవిందసులో చన 

మరకతమాణిక్య వహారమణిమయమకుటా | 
వరల మ్మ్మీకుచకుంకువు 

విరచిత వమేంకభరణ ! వేంకటరమణా ! 
ఖర కర వరకుల తిలకుండు 

సురవరుల కసులభుండగుచు సురమునికోట్లకా 
జెజీచిన ఖరదనుజ' శిరము 

'జెరికిన ఘనవితరణ గుణ ! వేంకటరమణా! | 


ర్‌6 


రశ 5॥ 


గ్‌ర్‌ క్ర॥ 


56 క 


ఫ్‌7 క॥ 


ర5రి క॥ 


59 క1 


శ్రీవేంక శుశ్వరలఘుకృతులు 


పనచెడి వడి మొటు లీడగను 
కసరకనురవరుల కరుణం గాచిన సుగుణా! 
యసమాన దోవషక్రారుండ 

విసువక న న్నేలు కరుణ వేంకటరమణా! ॥ 


పాదముల నూపురంబులు 

మోదముగా నందగింప మురిపమ మోూటజుక 
కేదము లుడుపను వడిగను 

వేదజనక రము కరుణ ! వేంకటరముణా! 1 


మకుటతటఖచితపటుమణి 
నికరోదీర్లాచ్చ'కాంతి నిండుగ నిగుడ౯ 
నొకసార నను నెదుటన 

వికసింపుము కములచరణ ! వేంకటరముణా 11 


యదుకుల దుగ్గపయోనిధి 

మృదుచంద్ర వినీలచేవా మృద్భతు సదా 
సదమల నీ పదవనజ మె 

'వెదకళ౯ మదిగొల్పుసుగుణ ! వేంకటరమణా | 


మధురతర వాక ఎరా 
విధిసురనుతసరసచతురవేదవిచర నీ 

కథ లెప్పుడు క రి ములక౯ా 

విధిగా వినం జేయుసుగుణ! వేంకటరముణా !॥ 


అనుదినము మునివ రేణ్యులు 

ననురాగము గదురమదిని నతులిత భి కళా 
గన వేండెడు నీరూపము . 
విన మతిగనంబేయు నిపుణ వేంకటర మణా!॥ 


60 


6| 


64 


65 


క్ర॥ 


క॥ 


0 


ర్‌ || 


క్ష్‌! 


అనాధలు. 


క్ర॥ 


“వీంకటరవమణశతకము 2 ద్‌7 
పర మై కౌసుభవుణి కా 
కర్యె సిరి కిర వగు చును గనుపశ్లైడు నీ 
యురము తులసిదళవాసన 
విరివిగంగొన6 జేయు కరుణ వెంకఠారమకణా ॥ 


వరమ నూరిజనమనో 

హరమె నెవ్వరికి నతిదురాపంబా నీ 
చరగో"ర్చన ముొునరింప౯ొ 

విరఠళముగా గఅపు సుగుణ వెంకటరవముకౌ ॥ 


వరణీయార్చారూపము 

కర మరుదుగ. బూని సకలకలువమ్న్ను 6ండ వె 
ధరనెలకొన్న స్లలమునకు 
విఠపిర న న్న నుపు కరుణ వెంకటనమణా ॥ 
వాదా దయలేదా రా 

రాదా నక (బోవ నిపుడు రాద్దాంతముగా 
మాదడార బుభాధథార సు 

'నెదారి పాణవారణ "3ంకోటరమకోె ॥ 


దాతివు నీగౌతివు నిధి 

'తాతవు సం_తొత 'వపువు. దలంప వహోో నా 
(వాంతొ నకా దలంచిన మది 

భీతా దుర్గ నుజహాంణ నవెంకటరమకోౌ ॥ 


ఉదరమున సకలజగములు 

సుదురుగ నుంచుకొని యేలు గుణలీలు.డ ఫీ 
పదములు నమ్మిన నీచుని 

'బెద రుడుప౯ భరమ సుగుణ వేంకటరమణా ॥ 


ఫర 


66 క 


67 క॥ 


68 క 


69 క! 


70 క॥ 


71 క॥ 


శ్రీ వేంక శేుశ్వరల ఘుకృతులు 


గిరియెత్తుటా కరి. గాచుటొ 
ధరాభరాహారణు.డౌొటొ భారుణి కోటకా 
ధరియించుటొ నను నేలుట 

వర వేటికి (బోను కరుణ వేంకటరమణా ॥ 


మణీ మతి నే మొజులిడగను 

సరి సరి వెణవకు మటంచు సర్హ పమంతేః 
గరుణగల పలుకు బలుకవు 

విరుదా నీకిట్టి యఘృణ వేంకటరమణా | 


సీ పదములు మదిదలంచిన 

యాపదలటు దొలంగందోచి యతులిత మతియ 
నీపదమునందు నందురు 
'వేపక నను-జూడు కరుణ వేంకటరమణా | 


జలజాతు నీదు పదముల 

బలుమజణు మదిందలచణ మెల గంబటుఖ వజాలం 
బుల|త్రోవ నంటి వేగమె 

వెలిగా కిటు లుండవగమె సేంకటరమణా ॥ 
పతితులం బావనులనుగా 

వితతంబుగ జేతు ననుచు వేసిన చిరుజే 
గలిబా చ్చ ననుచు మొజులిడ 

వెతకుచు రావేమి కరుణ వేంకటరమకౌొ | 


ఘనఘన సార స్నేరా 


“నన ఘనతనుకాంతిసార కనికరపు మనం 


బునం గనరాజా నామెటజు 
నినరాజా దనుజహారణ  వేంకటరవుణా ॥ 


72 క 


75 క॥ 


74 క 


75 క 


76 క॥ 


77 క॥ 


వేకటరమణశతకము 9 59 


ఘుననిభమా నీమేనను 

కనక మయాంబరపుం గాంతి గడలు కొనంగా 
వనదోపరి చపలల సర 

విని దోచె౯ జూపు కరుణ వేంకటరమకా ॥ 


అరి పాటనపటుమికమి 
యురి కరక నులంబునందు నమరగ లమ్మీ 
వర విచ్చేయుము వడిగను 
వెర పుడుపను లోకభరణ! వేంకటరమకా | 
కప కసూ యనుచును 
ల లా 
క్భష్ష యనంగ దృప్తదీరం గీ ఏ పదుండ వె 
౯ లా . 0 a 
వృషవరు "వేగ నేలిన 
౯ 
విమ్ఞుండను నీవ సుగుణ వేంకటరమతణా ॥ 
వడివడిగం (బోవు మన్న ను 
జడ నేమిటి క య్య వూర్యజడగతి యిఫుడే 
కడుందో చిన చైన్‌ నిను 
విడచుటలే దమిత కరుణ వేంకటరమడా । 


సుడింబడి కడువడి వెంురలిడ 

నొడంబడి యదుగికను కడక। నుడునను దయచేళా 
జెడునడవడిగల కొడుకును 

పిడుతురె తలిదండ్రు లఘ్ఫుణ వేంకటరమకొ ॥ 
తడ వేల నన్ను. (బోవను 

బడిబడి పవములకు (మొక్కి పటుడై నము చే 
పడితి నని విన్న వించగ 

వెడలవ, యడ్రలుడుహా గరుణ వేంకటర్గమతా | 


60 


78 క॥ 


79 క! 


80 క 


91 క 


(2 క॥ 


83 క॥ 


శ్రీవేంక శుశ్వరలఘుకృతులు 


ఇడువులు నాపై నడరలం 

జెడితిని కడ లేర్పు మనుచు. జేతులనిండళ€ 
కడంు[(యొక్కి. 'వేండుకొంటిని 

విడనాడకు మఖిలశరణ వేంకటరవముకౌా ॥ 


మెండుగ దండము లిడి నీ 

యంజె మదిని గోరికోరి యండజశయనా 
యుండియు నీదా సుండు కడు 

బెంకుపడె౯ (బోవు కరుణ నెంకటరమణౌ | 
కందువలా గాకుంచే 

పందిములా నాయడలను పటుభవజాలం 
'బెందుకు విడంజూడనవు గో 

విందా దీనా రిహరణ వెంకటరమకొ | 


భారము నను చదయ.ంజూడను 

'నరొల్తక నిన్నె మదిని వండీనకతమా 
మారాడక యిటులుండుట 

ఏర్మాగణి శ స్త సుగుణ పెంకటరమణా ॥ 


దురవస్తలచేం గుందుచు 

వారి హరియని మొజ లిడంగ నరయని పిధ మి 
వబుకులొ గనుపించెను మది 

వెరవెవ్వేరు నాకు సుగుణ వేంకటరమణా ॥ 


గట్టిగ నాతలతోడే 


'వట్రిది గాదింక నమ్ము వసుభేశ హరీ 


పట్లెతి నీ పదవనజమె 
బిట్టాడక (బోవు క రుణ 'వేంక టరమణా || 


84 క॥ 


85 క 


86 క॥ 


వెంకటరవముణళేతకము 2 61 


తిట్టిన వుజి దీవించిన 
పెట్టిన లేదన్న విసికి వేరెము లిడిన౯ 
ఒతక్రైసుమో నిను విడిచిన 
జ్యుగ నొ జూడు కఠరుణ వేంకటరమణా | 
) 
తెపెలు గట్టుక్‌ యున్నవి 
శం ee 
యెట్లివొ మత్చాఐచయము లిసుమం తే నళ 
పట్టూడక వెతలిడ నీ 
విట్లంగం జూడకు ఘృణ "వేంకటరమగా ॥ 
oe 
జా అందుకు లే దయయో 


బాలేందు సమానఫాల పౌవన లీలా 
ములొందుదు నని నమ్మితి 


"వే లడుగను జూడు కరుణ వేంళకటగమగా ॥ 


జసతపములు నే నెజుంగను 
యపరాధాఘములెకాని యరయను సుకృతం 
ఇపుడో నను దయం జూచుట 

విపులముగా డెలుపు కరుణ వంక టరమణా ॥ 


88 క॥ వేదండతుండసిభకర 


కోదండ విఖండితారి కుండలిశయనా 
నీ దండ నమ్మినాండను 
భేదం బిక వదలు సుగుణ వేంకటరమణా | 


89 5॥ దూరితి నని మది నుంచకు 


ఘోరంబగు దురితచయము గురుగతినడిరి౯ 
వారింప నోప నన్ని656 
జేరక్కు._నం జేర్చుక రుణ వేంకటరమణ | 


62 


90 క॥ 


91 క॥ 


92 క॥ 


93 క్ర॥ 


94 క 


95 క॥ 


శ్రీవేంక శేశ్వరలఘుకృతులు 
సారెకు సారెకు వినుమని 
ఘోరముగా మొటు లిడంగ గోపమునేయ౭౯ా 


వారిజలోచన తగునా 
విరాగ ణిమోదకరణ వేంకటరమణా | 


దూరమ భారము (కూరమ 

దా లెటుగవ మేల రావు దగిగానక నే 
నారూఢిగ నినువేండితి 

"వేణుగం జూడకుము సుగుణ వెంకటరమణా॥! 


పతితా(శ్రేసరుండను నే 

నతులితసుగుణాఢ్యుం డందు రందజునిన్ను ౯ 
జతకూడె నుభయులకు నింక 

వెతలిడ కిటు కరుణంజూడు వెంకటరమగణా | 


సరసుండవు శాంతశమదవు 

పరిపూర్ణ గుణాకరుండవు పరుండ న నిను౯ా 
శరణంబు గోర నేలెడీ | 

బిరుదు సుమో మరువకు ఘృణ వేంకటరమణ | 


(పోచెద వని మది దలంచిన 

నీచపు మత్చాపచయము నీ చెవిదండ౯ 
గాచికొని సాడిచెప్పునొ 

వేచుట కతమేమి సుగుణ వేంకటరమణా ॥ 


కోపమ మత్ప్చాపమ దయ 

లోపము సంతాప పడ లోకాధ్యయా 
తోపక నాముందర నను 

వేపుట శే మఖిల శరణ. వెంకటరమణ ॥ 


వేంళటరమణశేతక్రము 2 68 


90 క॥ పలుకను దయంజిలుకవు మది 
దలంకవు చలమేల నీలతమదేహా లో 
నలుకలను మాని సన్నిధి 
వెలయుము భూభారభరణ వెంకటరమణా | 


97 క॥ వాచితి నీ సదయ శీ 
గాచితి నీ దాగరమందు కరుణాకర న౯ా 
రాచిన గీచిన నూచిన 
వేచిన ని న్విడువ సుగుణ వేంకటరమకౌొ ॥ 


98 క॥ అతులదయామతి వంచును 
వితర ఇగుణళౌొలి వంచు వీనుల నిండళ౯ 
సతతంబు నిందు నిను నా 
వెత లుడి పిటు మాపు కరుణ వెంకటరమశణాౌ* ॥ 
99 క॥ కనరా మనవన వినరా 
కనరావే 'ఎండుకొన్న6 గడు మొజలిడంగా 
కనికర మిడి పనరానే 
వినయ ఎళాలార్ష్ర)క రుణ వెంకటరమనళా ॥ 


100 క॥ జని దాతవు జీవన భా 
వననేతవు ఘోరసతిత పావనగుణ భా 
మనయ। తాతవు నీవే 
వినుటకు నేలుటకు కరుణ వెంకిటరమగణా ॥ 


101 క॥ నిలుపవు దయం గొలుపవు మది 
దలంపవు దగి జెలుపవేమి దలంతు వహాో బల్‌ 
జాలుమా కలుముల కిలు మా 
విలసిత (ట్రహ్ముండ భరణ వెంకటరమణా ॥ 


64 


శ్రీవేంక శుశ్వరలఘుకృతులు 


102 క॥ నీచుని దరి జేరుటకు న 
రోచకమా యాచకు. డిటు రో౭జకా గనప 
ర్యాచక మా యచలకృపా 
వీచికలను దోచు సుగుణ వెంకటరమకౌొ | 


108 క॥ చూచీ చూడని యట్లుగ 
నీచుని న న్విడచితేని నెటుబోదు నికళా 
గాచినం (బోచిన మణీ దయ 
ప్‌చిన నీవేను సుగుణ వెంకటరవముణా | 


104 క॥ కరమా(గ్నవామా యి(కం గని 
కఠమూా లోపంబదేమికారణ మోహో 
మొణివిన గమకించవు నకా 
విరివి నేలుమి(కం గరుణ వెంకటరమకొ ॥ 


105 క4 చల మేమో చంచలయగు 
చెలి చెలిమిని గన్న ఫలము చీమంతన్నా 
దలంపవు పలుకవు కలుగవు 
'వెలించేయక జూడు కరుణ వెంకటరముగా ॥ 
106 క॥ పాపజ్యాలల డేవాము 
త వింపుచునున్న దయ్య దాసశరణ్యా 
కోవించక వడి వెడలుము 
వేపక న౯ా (బోవు కరుణ వెంటరవము౯ొ ॥ 


107 క॥ కంటికి నిదు రంటక మది 
నంటిన బాధలకు. చార మందంగా లే 
కుంటి౯ా గుంటిం బల మొణు 
వింటివొ మతి లేదొ కరుణ వేంకటరమణా | 


108 5క॥ 


109 క॥ 


110 క 


Ili 5॥ 


L12 గ్ర 


118 5॥ 


'వేంకటరవమణశతకము 2 65 


సరసములా నన్నే చుట 

మణి నీకు౯ా సరసము లని మత్సాొాణాప 
త్కర మెయున్నని మాను మ 
విరతముగా నేలు కరుణ వేంకటరమణా | 


తారావళి. 


అక్క_డ యిక్కడ నెక్కడ 

నొక్క_డసే యెక్కుడగుచు నూదిన సీభా 
పక్క_జముం జూపిన సద్దయ 

విక్క_టిలక౯ (బోవు సుగుణ వేంకటరవుణా ॥ 


భవబంధనమోచన మలి 

'వగతి నొనరించి నాకు జముబాధ అడళ౯ా 
దవులనిరీతెని జూడుమి 

సివరముగా నా ర్రిహరణ వేంకటరవముణా ॥ 


కృృఎగృృత్వ్యునిం జేయుము మ 

త్మృతి దోషములేబం బాపి కేవలవయ చే 
సతతంబు నేలు మతులిత 

వితరణగుణ యఖిలశరణ వేంకటరమణ" | 


రోగమహోద్భుత పటుతర 

సాగర మగ్ఫూండ నగుచు సారె మొజలిడ౯ా 
బాగుగ నను దరిం జేర్పను 

నెగిరపడి రావు సుగుణ వెంకటరమణా ॥ 


మృగ మదతిలకసుఫాలా 

మృగరాజు సుమధ్యచ్చిత మృదుతరగా_ తా 
పగతునికియ నకొ జూడక 

పగలింపుము బౌధ సుగుణ వేంకటరమణా | 


గగ 


(శీ/వేంకశేశ్వర లఘుకృతులు 


114 క।4 ఆనందకందసుందర 
మానందనవై రివినుత మధుకర నే తా 
చే నొాందుూవాధ నీశెటు 
వీనందునం బొరదు సుగుణ వెంకటరమకోౌ | 


115 క॥ పురుపో త్తమ వరబేవా 
కరుణాకర కార్యకరణ కామితఫలదా 
స్ఫురదరిదరకర భవహర 
విరివిగ నన్నేలు కరుణ వెంకటరమణ ॥ 


116 క॥ పురుహూతనందనార్న్యత 
వరచరకొ [నీతనిఛాన వారిజనయనా 
కఆఅవా నీవుది దయ యిదే 
వెరవా నకొగావ సుగుణ వెంకటరమణౌ ॥ 


117 క॥ ఆదిమడె వము నీవని 
మోదముతో ముక్కి-నాడ మోమోధిప నా 
ఖొదము లుడుపను వడిగను 
'వేదోద్ధర గదలు కరుణ వెంకటరమరకౌో ॥ 


118 క॥ మందరధర సుందరతర 
యిందుముఖానందకంద యెందుకు మది న 
న్న ందుకొని కరుణం జూడను 
బృందారక వె రిహరణ వెంకటరమకౌ | 


119 5॥ పుణ్యకృతంబుల నెజులను 
గణ్యత నను జూడ రెవరు కమలాతు సుకా 
రుణ్యము మది గీల్కొనం గా 
వేణ్యము ఏడి మేలు క రుణ వెంఠటరవుకా ॥ 


“'వేంళఠళటరమణకతకము 2 


120 క॥ ఉ_త్రరగర్భగు శాలకు 
ను  తమగతిం (బోచినట్టి యు త్రమగుణ నీ 
చి త్రము నాపై రాదా 
వి త్తవ్వధవారణ భరణ వెంకటరమళౌ ॥ 
121 క॥ వహారహారి సురవర వినుతా 
కరివరద కటాశువీకు కారుణ్యపరా 
మురహర (మొక్కి-తి నాదెస 
విరవిరం జూపు మింకం గదుణ వెంకటరవుగౌ ॥ 
12 క చి త్రజజనక జనార్లన 
యు' శేమజనచి తసదన యూర్తిత కరుకొా 
కొతా పతితుల నేలుట 
వృ చేద నీకుసుగుణ వెంకటరమరకౌ ॥ 
128 క॥ స్వాతి౯నర్హకణా వి 
ర్ఫూతి న్నతి గోరు శు క్రి పుంజము (క్రియ నీ 
భూతదయాళుత్తము మది 
(వీతిగం గోరితిని సుగుణ వెంకటరమరౌ ॥ 


124 క॥ వికచపభచామోకర 
వికచాంబుజ హీరమహిత విజయాంకము 
మకుటము రంజిల నెదుటను 
వికసింపుము భవసితరణ వెంకటరవముతా ॥ 


125 క॥ అనురాగము మది గదురకొ 
వినతుండనై_ (మొక్కు లిడుచు "వేడ 'భువనా 
వన యీల కరుణతోడను 
విని రా వజె మేల సుగుణ వేంకటరమణా ॥ 


68 


శ్రీవేంక శుశ్వరలఘుకృతులు 


126 క॥ జ్యేష్టుండవు "దై వసవితికి 
(లేష్టుండవు సకలమందు సేవుని వడికా 
(బేప్పముగ నేల నిటు పరి 
వేస్టింపుము కష్టహరణ వెంకటరమకా ॥ 


127 క॥ మూలముబాథధలకులా ధన 
జాలంబని యజింగినాండ చటులత నది ని 
ర్మూలంబు చేసి యేలుమి 
పీలి(కలే దమిత కరుణ వెంకటరమణా ॥ 


128 sl పూర్వకృత మే మనందును 
నోర్విచ్చను చోటులేదు నోడితి (శేమకుం 
సర్వోభర ముర్విపాలక 
'వేళ్వేడను దీర్సు కరుణ నేంకటరమణా | 
129 క॥ ఉ తర మేమని చెప్పుదు 
ను త్తమక్కుతు లెపుడు జేయ వుతారక తా 
వృ లెకెటు వగు వనుచో 
బిత్తర మడంగించు కరుణ నేంకటరముణ్రా |) 


180 క॥ |శవణములు ఏ కథల్‌ నిన 
నవనీధర చేయు మెపుడు నా ౧విహరణా 
భవమోచన మొనరింపను 
వివిాఛాయుథధ రమ్ము సుగుణ వేంకటరమరగా" ॥ 


181 sl ధననిభాపరత౯- నిను 
౧ వినమణచితి నీదువమూ ర వివశుండ నగుచుం 
గనమటలజచితి తుమియింపుము 
వినతావన జై స్యహరణ చేంకొటరముణా ॥ 


చే కటరమణశతకము 2 69 


182 క॥ శతవుభునుత నతహరముఖ 
నతజన పహృతృద్మ దివసనాధో త్రమ నీ 
వతి కరు? చేమి పాపమొ 
వితతాద్భుత రూపభరణ "వేంకటరమగా ॥ 


138 క॥ పూర్వాభద్ర కృతంబుల 
నిర్యాహము నె లిమోంద సలకొనియుండెళా 
దుర్వార ఘోర జాడ్యపు 
వేర్పితును జిదుము కరుణ వేంకటరమణా ॥ 

134 క ఉగ  రభదము కొలు క 
చి తము సా ముని జేర్చి చింతనసేయ౯ 


ద తరపడుచును స సద్దుణ 
వేత్తా రావేమి కరుణ నేంకటరమణా.*॥ 


185 5॥ | చపల నుండు గొల్లల 
వేపి "తన మెల ( దధ వడినేలిన నీ 


రూపము చమూాపింపు మింకళొ 
న. ననుర బోవు సుగుణా వేంగటరమతా! ॥ 


186 $॥ [లిమబ్వే త్సాన్వయభవ 
భామయ్యకుమార ధర్మవరపురి పదు(డకా 
ఏమణి శోభనగిరి గురు 
(వేమ పదా[ితుండ సుగుణ వేంకటరమణా | 


శ్రీ 


(శ) వేంకకేశ్వరలఘుకృతులు 


శ క॥ 


2 క 


= 


తీ క॥ 


4 క 


స్ట్‌ క్ర 


వెంక పేశ్వరశతకము 
తపము 

(శ్రీమానినీమనోహర 
చామిఠాక రదివ్యవసన సనకాదిముని 
సోమనుతనామ సద్దుణ 
థామా (శ్రీవేంక కేశ దైత్య వినాశా ॥ 
'తామరసాయత లోచన 
నామజవర దాన నిపుణ, సకలధర ఘన 
వల కోమల వగహ 
ధామా (శ్రీ) వేంకశేశ దై త్య వినాళా | 
సామి హరీ వినతాసుత 
గామో సత్యా వధూటికా వదనకళా 
ధామచకోరాయితహృ 
కీమా (శ్రీవేంక కేశ శేవగిరీశా | 
భీమానుజాతపరమ 
(చమాస్పదమ్మిత మిత్రవిధునేత్ర పరం 
భామా ధృతతులనిదళ 
దామా (శ్రీవేంక కేశ దెత్య వినాశా ॥ 
సామాఠుదానవాంతక 
శామాదినికారరర హిత కామిత ఫలదాొ 


కావుజనుఃకారణ రిపు 
భీమా శ్రీవేంక ళుళ భీక్రివినాళా ॥ 


6 క॥ 


7 క్ర॥ 


ది క॥ 


9 క॥ 


10 క॥ 


11 క॥ 


వేంక కేుశ్వరశతకము ల 71 


భూమి నృృవదీయం బగు 

నామము బళీయించునట్రి నరుడు చిరాయ" 
(న్నీమహితుండు పావనుం డగు 

వేమరు (శ్రీవేంక కేశ వృజిన వినాశా ॥ 


దేవా తావకమం[తము 
చీవకకలువవనదాహా శిఖకీల నిభూ 
త్యావహము మోవలమ్మీ 
సవధియా వేంక కుశ శేషగిరీశా ॥ 
చేెవాదిదేవ నిర్మల 

భావులు ని న్యాసమున భ_క్రీమెయిక్‌ సం 
భాసంచి ము sc గాంచిరి 
"కేవలమున చేంకకుశ కిల్చిషనాళా ॥ 
కందర్పజనక బలభి 

ద్వందిత పాదారనింద వరద ముకుందా 
మందరభూధరధర గో 

విందా (శ్రీవేంక కేశ వృజినవినాశా ॥ 


వేదాధివేద్య యాదిని 

యాదోనిధి లోననుండు నగణిత శ"ర్యు౯ 
వేదహారణు సోమరకుని౯ 

చేదింపవె వేంకటేశ ! శేషగిరీణా ॥ 


శరనిధి. గూర్మాకృతివై_ 

తరిగట్టును వీపునందు. దాలిచి దయతో 
సురల% నమృుత మొసంగ వె 

విరివిగ [శ్రీవేంకటేశ ! వృజినవినాళా ॥ 


72 


శ్రీవేంక కుక్వరలభఘుక్‌ సతులు 


12 క కిరివె దం ష్లాగంబున 
శరనిధిమగ్నమగు భూవిచ్యకము పునరు 
ద్ధరణ మొనరించి తీవే 
పరమపురుష వేంక కుశ ! భవభయనాశా ॥ 


18 క॥ కంబమునం బుట్టి దెత్యుని 
శంబనఖ్యాగములం జీరి జమునిపుకికి వే 
౫ంబె యనిచి జగముల కభ 
యం బొసగవె వేంక కేశ ! యఘచయనాళా ॥ 


14 క॥ అలవామనరూపంబున 
బలసాహస ష్మకమాది వరగుణ వాలి౯ 
బలి నడుగంట౯ [దొక్కవె 
జలజూయైౌ వెంక కుశ శ తుసినాళా | 


15 క్ర॥ ముయ్యేడుమార్లు రాజుల 
గయ్యమున బరశుభార ఖండించి భుని౯ 
నెయ్యమున భూసురావళి 
కియ్య వె శ్రీవేంక కుశ | యిందాథినా || 


16 5॥ భూమిక బం క్రిస్యఎదన 
భూమిాపతి చేయువెడుగు పొడ వడయింపళి 
రామావ తెర మొందిన 
సామి (స్రీ) వేంక కేశ |! శతువినాళా ॥ 


17 క॥ తాటక నొక్క_శిలీముఖ 
* పాటవమున ధరణిమోదం బడనేయవె నీ 
ధాటి౯ (లేష్టులు బొగడ ని 
ఛాటఘ్న్మా వెంక కుశ ! శ తువినాళొ || 


18 క॥ 


19 క 


20 క్ర॥ 


291 క 


22 క్ర॥ 


28 క! 


10 


'వేంక కుశ్వరశతకము తి 78 
చాహాబలయుతుండై. నసు 
బావుం బరివమూర ప్పలేదె పటుళే "ర్యమహో 


సాహాసబుదులు నీవి ని 
రీహో శ్రీవేంక కుశ యింాదీళా ॥ 


సీతాపరిణయమున కై 

యా తిపసిని గూడి న్‌ కరిగడువేళ౯ 
రాతిని నాతిని జేయచె 

ఖ్యాతిగ (శీవేంక కేశ కలువవినాశొ ॥ 


మార హారునివాణాసన 

మారూఢిగ విజిచి మామ కనుమోదము సే 
కూరల జూనకిం గకొ ను 

ధీరుండవా వెంక కుశ దితిజనినాళా | 


అలనాం డగ _స్వ్వముఖముని 
కులచం[దులచే సపర్యగొని వనభూముల్‌ 
“లయం గనుంగొని పావన 
ముల జేయనె వేంకటేశ భువనాధ్‌శా ॥ 


ఖరసోదరినా'సిక ము 

ద్ధురవృ థి గోసీవేసి తునిమితి వాజికొ 
ఖరదూవణులక౯- (దిశ్‌రునిం 

బరశె "ర్యా వెంక కుశ భవభయనానా ॥ 


(శ్రీధర కరుణాసాగర' : 
మాధవ మురవై రి వరద మధుసూదన షృ 
ధ్యోధరభ రణసమర్థ వి 

రాధదవున వెంక కుశ రవమ్షోనాళా ॥ 


74 


శ్ర్రవేంక శుళత్వర లఘుకృతులు 


24 క॥ వాలికి స్నుగీవునకు 


వద క॥ 


26 క॥ 


'ద్వేలపుంబగసాగ దము బెసదయ వాలి౯ా 
దూలించితి సుీవునె 
యలించితి వెంక కుశ యిం|దాదీళా | 


చింతాభారాలసయగు 
నింతికి నిజకుశలవా ర నెబజటుంగింప వానూ 
మంతు నృంపవె సముణ 

౯౫ 
వంతుకా శ్ర్రీవెంక కుశ వె రివినాళా ॥ 
బలనీల|పముఖులు బహూ 
బలు లగువానభములు గూడి పర్వతపతతి౯ 


జలనిధి బంధించిరి నీ 
బలముననే వెంక కుశ పాపవినాకా ॥ 


౨7 క॥ శంక యొకింతయు లేక ని 


ర్వి 
00 
బ్ర 


29 క 


రంకుశబలవి(కమముఖ౪ నలరారిన యా 
లంకాధథిశునిం [దుంపవె 
శంకరసఖ వెంక కుశ శతువినాళా ; 


శరద(భశు భ దేహా 
స్ఫురణ దిశల నిండ సమరభూమి. (బలం బా 
సురునిం దెగటార్చెిన హాల 
భరమూూా వెంక కుశ చ త్వివినాళా ॥ 
పర వాసు బేవలీల౯ 
ధరణీభర మణంచుటకును దాల్చితి నిలు 
నరణాగతరతణ త 
త్ప్సరమలివె వెంక కుశ డె త్యవినాళా || 
నూ షా 


కీ0 5॥ 


తి! క॥ 


82 క॥ 


వేంక కుశ్షరశతికము రీ 75 


రోంత యుకించుక బే కలి 
భీతమతికా జన్ను బాలుకీల్సి నిశాటి౯ా 
బూతనను జంపన విను 
ఘాతిని, శ్రీవేంకటేశ కలుషవినాళా ॥ 
ముద్దులబాలుండవగు క; 
గద్దరితన మరసి రోటగట్రినతణి నా 
మదుల గూల్ప్చవె సర్వవి 

యలు 
పద్దళనా "వంక కేశ భవభయనాఖా ॥ 
హిీాంసావిహారనిరతరి 
రంసాపరతంత్రహృదయు రణకర్క శుని౯ 
గంసుని జంవితి వాద నృ 
శంసుని (శీవేంక కేశ నతువినాళా ॥ 


88 క॥ గోవిభుండు శిలావృస 


తి4 క॥ 


85 క॥ 


నశ్వపరిం గసరియల్‌ మహో।ది వడం దాల్స్‌ కడు౯€ 
గోవులం గావవె [శివసు 
దేవాత్మజ వెంకళకుశ దితిజవినానా ॥ 


గోపవధూజనములతో 

నే పొద్దును గలసి మెలసి యిచ్చారతులక్‌ 
టు 

"రేపళ్లైవాడ నుండు ద 

యాపర |శీవేంక కేశ యఘచయనాశా | 


కాలళీయభుజగరాజఫ 

ణాళికా గాతుకములతోడ నమరులు వోగకకొ 
లీలానటన మొనర్చిన 

బాలుడా వేంక కుశ భవభయనా?ళోొ ॥ 


(శ్రీ/వేంక కశుశ్వరలఘుకృతులు 


86 క॥ నారీమణి రుక్సిణి నె 


87 51% 


88 క॥ 


తీ9 5॥ 


40 5॥ 


41 ర॥ 


ఘోరరణ మొనర్శ్భ్చి రాజకోటులతోడ౯ా 
ఈూరత మెజయలో ఛ్యాలకు 
వీర మణంచు వేంక కుశ భీతివినాళా ॥ 


చారయు బిడ్డలు మిక్కిలి 

చార్మిద్యముచేం గృశించుతణి విపుండు నిం 
జేరయ సిరుల నొసంగితి 

వారా |శీవేంక కేశ యఘచయనాళాొ ॥ 


సురసిద్ధ సాధ్య కిన్నర 


గరుడాదులు వ్నికెమంబు గణుతింప మురా 
సురయుతేముగ నరకనిశా 
చరుం జంపవె వేంక కుశ శ తుపినాళా || 


పాండుసుతుని [కతువున భూ 
మండలపతు లెల్లం జూడ మదగర్వితుని౯ 
దండార్లుని శిశుపాలుని 

ఖుండింపవె వేంక కుక కలువసినాళా ॥ 


సంప్రథన కర్మళూరతం 

చెంపరియా భీముచేన ధృష్టు నహంతా 
సంపన్ను. జరాసంధుని 

జంపింపవె వేంక కుశ శ్నతువినాళా ॥ 


దండితరిపు సె న్యుండగు 

బాండవమధ్య మున కెలమిం (బాణసఖుడవె 
ఖాండవము దహి౦పవి మును 

జండ(పభ వెంక కుశ శతువినాశాొ ॥ 


వేంక శేశ్వరశతకము తి 


42 క గురుభీప్మాదుల చెంగట. 


శనీ | 


44 క 


45 క॥ 


46 క॥ 


47 క॥ 


బరిమన్హుధ్యంబునందుం బాంచాలికీ వ 
(ప్రురహితకును నంబరములు 
గరుణింపవె వెంక కుశ కలువవినానా ॥ 


బంధురనిజవి శాక ఎలి 

గాంధారీవల్ల భునకుం గాన్సింపంగ గ 
ర్యాంథులు భయపడ దృష్టులు 
సంధింపవె వేంకకేశ శత్రువినాశా | 
కౌరవసేనాసముదయ 

పారావారంబు. జొచ్చి బడబాగ్ని కియం 
గారించుప్ఫథాసుతునకు 

సారథివౌ వేంకశుశ శృత్రువినాశా ॥ 


దురమున గురులం బెద్దలం 
బరికింపుచు శోకమోహాభ ర తాత్మకుయ" 
నరునకు. దత్వము. చెలీపిన 
పరమపురువ వెంక కేశ భవభయనాశా ॥ 


ఇద్ధ్యపకాశమగు నీ 

బుద్ధాక తి జనములకును బూజ్యముగా దే 
శద్ధాభ _కయుతంబుగ 

నిద్ధరణి న్వేంక కేశ యిందాద్‌ళా ॥ 
రురగారూఢుండ వగుచును 

గరవాలము చేతం బూని గల్క్య్యవ తార 
స్ఫురణక్‌ దురుమ్మ_ నేనకా 

బరిమార్చునె వేంక కేశ భవభయనాశా | 


శ్రీవేంక కుశ్వరల ఘుకృతులు 


48 క॥ దురితభవబంధచయసం 


హారణంబులు తెరుణకిసలయాత్వ రుణంబుల్‌ 
నిరతము భజియించద మో 
చరణంబులు వేంక కుశ శత్రువినాళా i 


49 కళ నీతో సమాన-ది వము 


50 క॥ 


ర్‌! క 


529 క॥ 


ఠన్‌ క॥ 


భూతలమునం గాదు సక లభువనములందు 
ద్ద్యోతింవ రనుట వేద 

(టు 

ఖాతేముగా వంక కుశ కొలువవినాశా | 


గురుడవు తల్లివి దండివి 

పరజ వం బీవె గాక పరులెవ్వరు నా 
మొజ నిని కావ సర్వే 

శ్వర రావా వేంక కేశ శృతువినాశా ॥ 


జగములను సృష్ట్రాసేయంగం 

దగురీతిని [బోవ నడప దయుండ వీవే 
నిగమాంత వద్యరూపవా 

జగదీళా వేంకశేళ శతువినాళా ॥ 


నిగ మములయందు గు పము 

సుగమమె నీయెజుక కడువిశుద్దులు విబుధుల్‌ 
స్వాగతముగ నెతీంగి తెలిపిరి 

ఖగవావాన వేంక కేశ కలువనినాశా ॥ 


దురితంబులు నీదగ సం 
ఫ్మురణంబునం దవూలు నగ్ని సంస్పర్శముచేం 
జొరుగాకులవఆ వేండెద 
శరణ మగుము వేంక కుశ శ తువినాణా ॥ 


ఫ్‌షీ క 


ఫ్‌స్‌ 5॥ 


$6 క 


67 క॥ 


8 క॥ 


59 5॥ 


వేంక శేశ్వరశతకము శి 79 


కరిరాజవరద నీదగు 
చరితామృత మెలమి( (గోలి సాశ్వతపదవుల్‌ 
పురుహూతాదులు పడసిరి 


కరుణింపుము వేంక కేశ కలువవినాశా ॥ 


అణిమా దై ర్ట శ్వర్యంబుల 

ననువుపజిచి భ కవితతి కతిముద మొప్పం 
గను వైకుంఠ మొసంగ వె 

వనజాయా వెంక కుశ భవభయనానా ॥ 


జనహితకృతి నారావన 

ఘనమతి నతిధర్మరతి నకలుపాకృతి ని౯ 
వినుతించు నతిని విబుధులు 

వినుతింతురు వెంక కుశ విశాషధీళా ॥ 


తరులందును గిరులందును 

రురులందును ధరణి నాకసమునందు. జరా 
చరములయందును నుందువు 

నిరంతరము వేంక కశ నిఖలాదధీళా ॥ 

వీరు న్వెలియగువస్తువు 

లో కాలోకమ్ము చాటి లో వెలి నెంద౯ 
లేకుండుట సర్వాత్ముండ 

నె కలవో వేంకశుశ యఖలాండేశా ॥ 


ర 
వాం 


ఈశాన బహ్మాదులు 

నీిశాసనముననుగా దె నిఖలై శ్వర్వ J 
శ్రీశాలు లగుచు వెలయుదు 

దఫా శ్రీవేంక కేశ యిందాదీశా ॥ 


80 


60 క 


61 5॥ 


62 ఈ॥ 


68 క 


64 51 


65 క 


(శ్రీ) వేంక కేశ్వర లఘుక అతులు 


(కూరుండ నవిచారుడ దు 
ర్వాఠభవాంబునిధి బడ్‌ దొరలుచున్నా (డక్‌ 
చేరిచి దరింజేరిచి నను 

చారి నడపు వేంకకుశ దె త్య్వనినాళా ॥ 
దీనుండను ముజ్జగ ముల 

దీనదయాపరు(డ వీవు దిక్కని మది: బెం 
పూనిన వేడుక నమ్మితి 

్రీనిలయా వేంక కేశ శేవగిరీశా ॥ 


వారణరత్‌ీణ [ప్రియ భయ 

వారణ భరితాంతరంగ యనవరతము నే. 
గోరినకోరిక లొసగ వ 

చేరా |శీవేంక కేశ యిం|దాదీళా ॥ 
ధనసంపద యక్ష యా 

వనసంపద మోసతేనె వంటివి వేశా 
వెను కాడెద వీనిలా బర 

మును వేండెద వేంక కుశ భువనాదీళా ॥ 


ధనికుల నెంతయు నేండినం 

దృణమెన లభించ దడవ దొరకొనకున్నే 
ఫఘనముగ ఫలమూలాదులు 

నినువేయంగ వేంక కేశ నిఖలాధీశా | 


మునుపటి జన్మములలో 

ననువుగ 6 దాంజేసినట్రి యతిపుణ్య వశం 
బునను భ వద్భు కృుండగు 

మనుజుడు (శ్రీవేంక కేశ మా(పాణోశా ॥ 


వేంకకేళ్వరశతకము తి 8] 


66 క॥ ఘనదాేేషణ ఫ్యతే 


67 క 


63 క॥ 


న 


షణ వి తేషణ విమోహాసంపాదితవా 
వనటకా గుండెడి పురుషుడు 
నిను. గనునే నసేంక చేశ నిఖలాదీశా ॥ 


హరి ఏవె హూరుండ వీవే 

సరసీజోద్భ వుండ పీవె శ్మకుండ వఏీవే 
ఖరకరుండవు శకి ఏవే 

పురుపో త్రము వేంక పశ భువనాదీశా ॥ 


ధర ఏవె సలిల మావే 
ఫర యోానివి నీవె యనలసఖుండవు నీవే 
సురవ ర్మ వీవె మురళీ 
ధర మూధర వేంక కేశ దె త్యవినాళా | 


69 క॥ నిత్యానిత్యము ఫ్రీ 


70 క॥ 


71 క॥ 


LY 


స త్యాసత్యములు నీవె సర్వంసహ పై . 


(బత్యత దైవ మావే 
నిత్యా (శ్ర వంక కుశ నిఖలాఫ్‌ఖా ॥ 


సాయాత్క_రించి కరుణా 

పిక్షుణములం జూడ వేర నిధినుూత తోకా 
ధ్యతా యువేతు సేయకు 

మోావణమున వేంకశేశ యిందాదీళా ॥ 


రవ్నీంఫఘు మిందిరావా 
మావథీహృదయాబ్దమ్మిత యథీణదయా , 
రవథవ్మీతమునిజన దానవ 

నిక్షక (శీవేంక కేశ కేమగిరీళా ॥ 


89 


72 క 


| 


78 5॥ 


75 5॥ 


76 క! 


77 క 


శ్రివేంక "శుశ్యరల ఘుక ఎతాలు 

అలమేల్టుంగాగురుకుచ 

కలశ ద్వుయకుంకుమూంకకలితోరస్కా_ 

విలసన్హుకుటశిరస్కా_ 

జలజాయా వేంక కున శతుంవినావా . 

కడు భ తోడ వేండిన 

విడనాడుట మేరగాదు నిజ్వేశ్వర ని౯ 

పుజువసుమోా నీవేాచై 

జడధిశయన వేంక కేశ శతువినాళా ॥ 

నిరదిగలవాండ నటంచును 

విరివిగ నీ వెపుడు విజువీలాద వరయకా 
=) 


దరిలేనినాని కొసగని 
విరి యేెటికి వేంక కుశ “శేవునిరీణా ॥ 


నిది గల్లువారిచి తం 


బరుణోత్ప్సలభాతినుంకు టర్ర_ంబగు నీ 
యురమున నిరి యుండిన ముది 
గరయలగదు (శవేంక మేళ కలువవినాఫవా ॥ 


(శుతిదూర' మైనభోగవి 

తతిచే ౫ర్వోతుండ నగుచు ధరణిస్టలి వి 
చ్య్యుతిం గాంచితి నే నరయంయ౫ 
నతినింద్య్యుండ వెంక కుశ యఘచయనాళా | 


నీదారయు నీకొవమురుండు 
నీదగువాహూనము లోకనింద్యగుణమున౯ా 
వా gs ంచినహారలు 

గాదా శ్రీవేంక కేశ కలువవినాళా ॥ 


78 క॥ 


79 క॥ 


"వీంక కొశ్వరశతకము ప్‌ 


నీయాలు తటిచ్చంచల 

మాయయు( దా నిలిచియున్న మనుజుని ఘనునిక్‌ 
జేయును బోయిన నీచుని 

జేయును (ఢీవేంకశుశ కేషగిరీశా ॥ 


నీతనయుండగు మదనుం 
జాతరుణశ ఇాంక వాళి కపకారకుండై. 
భూతిగం జేయంబడె విప 
రీతముగా వేంక కేశ రిపుచయనాశా ॥ 


80 క! నీవావాన మగు ఖగపతి 


జేనావళి కన్న మన దివ్యామృతముక్‌ 
వావిరి దొంగిల(డే మును 
శీవులముగ వేంక కేశ కిల్ప్సిషనాళా || 


81 క॥ సీనాభీకమలోదృవుం 


డన విధాతృండు గుణాఢ్యు నధికుని నాయు 


ర నుని "చేయందే మటి 
దీనునిగను వేంక కుశ దితిజవినాశా ॥ 


82 క॥ నీవంటి మూయనాని౯ా 


88 5॥ 


భూవలయమునందు నెందు బొడగన మాగా 
రీవల్ల భు మోహితునిం 
గావింపవె వేంకటేశ కలువవినాశా ॥ 


సురలును దైత్యులు గాడుక 

శరనిధి మథియించువేళ జనియించిన యాం 
పరమామృత మమరులకును 

గరుణింపవె వేంక కేశ కలువవినాశా ॥ 


శ్రీవేంక శుశ్వరలఘుకృతులు 


84 క మోహినివైె పూర్వము దు 


85 క 


86 క 


87 క 


88 క॥ 


89 51 


రో్మహోంధుల( జేయలేడె మునులను వారునికా 
సావాస మదేమి నీకు ని 
రీహో (శ్రీవేంక కుశ యిం దాదీశా || 


ఊానుని నను వడనాడిన 
జాసావనచీఠరుదు నీకు దబ్బణు గాబే 
శ్రీసఖ నీసన్నిధి సం 

వాస మొసంగు వేంకకుశ వనజాథీళా ॥ 


దానగుణ మించు శేనియు 

గానక ధనవంతుం డై నకశులోభిని స 
మ్మానించు జడుండు నిన్ను ౯ 

ధ్యానింపండు శ్రీవేంక శుక 2 త్యనినాళా ॥ 
వడ్డేజీవన మిలపె. 

జెడ్డతన మటంచు మునులు చెప్పం వినమే 
వడి కాసులు గొను టది 

దొడ్డతనమ వేంకశుశ దురితవినాళా ॥ 


ధనవంతుండయ్యు. బండిత 

జనముల బోషీంపలవేని జనుండు జఘన్నుం 
డను నపదూజబుం జిందక 

ఫఘనుండగునే నేంకశుశ కలుషవినాశా ॥ 


ధన మార్జించినతతే స 


జనులను బుధజనుల సాధుజనులను రతశ్నీం 


చినవాండె ధన్యుండగు కవి 
జననుత (శ్రీ) వేంక శుశ శ (తువినాతా || 


90 క 


91 క॥ 


92 క 


98 5॥ 


94 5॥ 


95 5॥ 


'వేంకశ్వరశతకము ని రీక 


పరులకు నుపకృగిసీయని , 

నరుజన్న్మము తల్లి కడుపునకు. జేటు సుమి 
పరధర్మము పరహితమే 

పురుషో ఎమ వేంక కేశ భువనాధీశా ॥ 
పరనతులదోవ మెన్నక 

పగభామను జూచి తనదుభగినికి సుతకులా 
సరి యనుకొను నరుడు తమ 
పురుషుండు (శ్రీవేంక కేశ భువనాధీశా | 


అరయం౭యగం బరోపకారము 

పరధర్మము దానియ్లు పరవీడసముక్‌ా 
బరమాధర్శ్మము ధర్మో 

తిరత నొసగు వేంక కుశ "దై త్టవినాశా ॥ 
ఎతిలాతింగి చెడుగు చేసెడు 
కొఆగానిదురాత్ను నెట్లొకో సరిదిద్దక 
జిటుక ల్లిచేతం గఅకలుి 

నతుకవలెనా వేంకశుశ నాకాధీణా ॥ 


నీపాదక మలసేవా 

వ్యాపారతం జలంగుచున్నవాని క నాధ్యం 
బేపట్లను గలుగదు భొవి 

లోపల (శీవేంక "'ళ లోకాధీశా | 


సురుచిరలీలకా జగముల 
కిరవగు గర్భంబుగలుగు నీశ్వర నీకుం , 
ధరణిస్థలి ననురబోచుట 
భరమా (శ్రీవేంక చేశ భవభయనాశా | 


86 


96 క 


97 క॥ 


శ్రీవేంక కేశ్వర అఘుకృతులు 


అరమర సేయక నన్ను కొ 

బరిచరుంగాం వేసికొనుట బహుభ గుబ న్‌ 
పరిపూర్జత్పమునకుం దగు 

సరణియె (శ్రీవేంక కేశ శృత్రువినాళా ॥ 


జడమతిని దోనసినని నా 

యెడ నేరములెన్న చేమి యిల జనకుండొగిలొ 
గొడుకులా మూర ని విడునుట 

నడవడియే వేంక శశ నాగ గిరీశా ॥ 


98 క పరనద్దుణముల మెచ్చుచు( 


99 5॥ 


బరసంపద కిష్టపడుచు. బరనిండాదుల్‌ 
తొటుంగినవాం డిమ్ముహ్‌ి స 
త్పురువుండనం బరగుగాబె భువనాధిళా ॥ 
నీనాముశతము ఎర్కొ-నం 

గా నీపె6 బద్యశతము గల్సింపంగా 
మానస ముప్పొంగెను 5 

ద్యానార్గిని నేంక కుశ ధర్మోదేళా, 


100 క॥ కింకరకల్ప్వకమా భవ 


సంకటహారనామ శేష న్‌ లసేమా 

యే: ea 
అంకిత మిది గొను మోంకా 
రాంకూరా వేంక కేళ యఖిలాండేశా ॥ 


శ 
ఢి వేం క కుశ్వరలఘుకృతులు 


చెంకటాచలధామ తారావళి 


తా 
1 క॥ (శ్రీమహిాళామహిొమహిాళల 
తో మము జోహింపవచ్చితో నేండె నలా 
(బేముమున సజలజలద 
శ్వ్య్య్రామలతనుభామ వేంకటాచలథామాా. 
2 శ్ర॥ రావయ్య మేడుగొండల 
"దేవుండవా శరణు శరణు దొెితమమతావాం 
భా వనమున పావనజన 
తావనభుసనామ వేంకటాచలభావమూాా. 
కి క॥ నే నెక్కడ మో విభవము 
డా నెక్క_డ నేర్చపాగడం దరమా నాకుళా 
ణచానవకులతానవక్లల 


నానవబలభామ వేంకటా చలభామాూా. 


4 క॥ అవధారు దేవ బవదభి 
నవకవన మొునర్ప నేర్పు నా కొసగససము జడా 
నవవనచాపఏ్‌ ఛ్‌ వడా 
హావబాహోన్టేము వేంకటాచలథామా. 

5 క॥ కోరినవరాలరాయ.డ 
చారా! దుర్ని(గ హా(గవాగహిళభరా , 
ఇఛభారమహకోడార మహో 
దారమహోద్దామ వేంకటా చలభామౌా. 


6 క 


7 క 


8 క 


9 క 


10 క 


11 క 


శ్రీవేంక కేశ రల ఘుక అలలు 
అమ్మమ్మ రాజసం విటు 
రమని మము. జేరదియ గాడా యసుగీ 
ధమిిల్తామోదభిదా 
హమహానిస్స్‌మ వేంకటాచలభామా. 
భ వదంఘీద్భయ సేవా 
(పవణులం గాపింపవా దురాత్ముల మగుము 
మ్మృనిర శభ వానుభ వజగ 
దవనమహోద్దామ వేంకటా చలభామూా. 


తొలుపలుకు గిలుకుపావలు 
గులుకుభవత్సదయాగం బకుంఠితభ 3౯ 
గొలుతు౯ా ([దిభువనహాోలా 
హాలదసురవిరామ వేంకటాచలభామా. 
శరణాగ తానుభావన 

విరుదాంకుండ నిపు డదెల పిలిచిన దయతో 
నరుదే వరిరంహస్పం 

హరణరణసన్టేమ వేంకటాచలధావమా. 


ఎపుడును శరణాగత వ 

(జపంజరపు బీరుదుదాల్చు రాజవుగా మ 
మిిపుడేల "తేలం జూద 

వపరిమితస్టేమ వేంకటా చలగామా. 
నీబంటనె ముమ్మాటికి 

ఫీబంటనె వేజొకండనే జగదవన 

(లీబంధ బంధురాం[ఘ్‌ వు 
హోబిరుదోద్దామ వేంకటాచలధావమా. 


12 క్ర 


వేంకటాచలధామ తారావళి 4 89 


దాసుని యిల్లా లలసిన 

యోసామా కొంచె మనక యుప్పరతట్టల్‌ 
మోసితి వట భో కా ర్తీని 

రాసరసోద్దామ వేంకటాచలధామా. 


18 క॥ మెచ్చుదనుగాక భ కుల 


కిచ్చెద వరానిపదవు లిందును నందుకా 
గచ్చు దిరిగద వఖిలపి 
యచ్చరనిస్సీమ వేంకటాచలధామా. 


14 క ఒకటానోచనిగొ( డా 


లికి బిశల నితువట భళీ జగముల నీ 
వొక(డవె దె వశిఖామణి 
వగలటువగుణధావము వేంకటాచలధామా. 


15 క॥ ముజగనుల నేలెడు నీ 


16 క 


బొబ్బనుం జేరుళ్ల బియ్య పుందళిగ లయో 
యజయగోసేమ వేంకటాచలభామా. 
జె గ 


ఎప్పప్పుడు నీతోమని 
పళెరముల నారగించు బల్‌ జాణవు చే 


కట 


సగ వట పోయి వేండెద 


oa) 


మల్లె నీలేమ వేంకటాచలధామా, 


ఖే 
లొ 


17 క॥ ఇల్లిల్లు దిరిగి నీవొక 


చెల్లనికాసునకు నైనం జేనాచ2దువా . 
లల సిరులల నొసౌడు 

౮౯౮౧౮౯ ౮ 

నల్ల బె నీలేము వేంకటాచలభామా, 


18 కః 


19 క 


20 క॥ 


21 క॥ 


22 క॥ 


23 క 


శ్రీవేంక స సర కృతుల. 
వేసరక' వడ్డికాసుల 
శకాసులచే నింత లిచ్చి గకుద విక నీ 
ఈయాసవలెం గాదె యడియని 
యాసయు నోరామ వేంకటాచలధామా. 


అడియాల మెటుంగ నీనడు 
గడుగుందండాలసామివా దండము నీ 
యడియ'డను నీవె మాకొడ 

యండ వసురనిరామ వేంకటాచలధామా. 
కలకాలము నాపద్మమొ 

క్కు_.లు సంపద మజపు లేలొకోయని కొదవల్‌ 
దలంచకు మూశ్‌తెరతుం 

హలహలికోడామ వేంకటా చలభామా, 
న్మిగాహ్యుండ నె ననన 
న్ముగహవదపాంగములం ౫నుంగొను వులిదు 
ర్నిిగహమహాగహ్గగస 
న్నాగవాహృన్నామ వెంకటా చలభామా. 


భూత పెతపిళశా చ 

(వాతంబులు దొలణగవా భ వత్సదరేణు 
(వాతంబు సోకివను జగ 
దాతంకవిగామ పంకటాచలధావూా, 


వేంకటపతి వేంకటపతి 

వేంకటపతి యనిన దొలంగవే |గహశంకా 
తంకంబు లఖలజగ దభ 
యంకరశుభనాను వేంకటాచలభామా, 


వేంకటాచలధామ తారావళి 4 91 


24 క॥ పలుమజును బెక్కు వేషం 
బులు పన్నుక వీదుసముఖమున నాజెడు న 
న్న లసిలివి చాలు నిం నను 
మలఘుడయారామ వేంకటాచలభామా. 


2క క॥ వెనువెంట వచ్చువారల 
ననుపుటశె తడసెదెని యమభటజనభాం 
జనపాంచజన్య మపు డొ 
య్యననొెత్స్ఫుము (చేమ సంకటాచలభామా, 


26 క॥ మంగళ మల మేల్మంగకు 
మంగళ మలమేలుముంగమగనికి నని మా 
మంగళ మేవుణు మెద సమ 
రాంగ ఇనిన్సీమ "పంకటాచలధామా, 


37 క॥ (శీమదఖిలాండకోటి 
స్వామివిగా మాక గులముసామివిగా యా 
మూామిీాందిమమతి మజువకు 
మామయహృన్న నామ వేంకటాచలభామా, 


95 క॥ ఘటియించె వురుమునావేం 
కటపతి నీవేరనొక చొకాటపుం గృతి త 
టకా; గే: రుడన 
ద్ద కా (డను నీ 
వట కపటవిరామ వేంకటాచలధామా. 


శర్మవురి చేంకటకాస్రీగణ హేళిద (సంస్కృతోదాహరణ) తెలుగువద్యగళు, 


శీ 
(శ) వేంకకేశ్యరలఘుకృతులు 


పంకజాతభవాండేశ శతకము 


“ంంయాదిలింం-- - 


1 న్సీ॥ శ్రీను _త్వదం,ఘిరాజీవసేవాస ౩ 
నిరతంబు నావుదిె నిలుపవయ్యి 
(శవగణేంద్రియముల మిోసచ్చరి'తామృత 
ముధుధార లానలా వముణుపవయ్య 
నేతదయంబు మిీనిరుప పవుసౌందర్య 
విభవ మోయీంప గాదింపవయ్యా 
సతతంబు జిహ్వ మోపతితపాా-వననావము 
క్రీ ర్రన సలుప శిక్షీంపవయ్య 
తే) యేను నీక న్న నితర మె మెటుల నెందు 
చాసునిల నన్ను నాత్మ్హలోం దలంపనయ్య 
-జేమె శె లాగవాస లతని వాస 
పంకజూతభవాండేశ నెంకశుశ ॥ 
2 నీ॥ పదపదగ్ణరజము వేం చాజూణవున తా 
పసకాంత కలువంబు. బాపినావు 
శరణు సౌచ్చినవిభీపణు విషయానుజుం 
డనక కృపాద్భషస్థి మని నావు 
ఆ_ర్రయె వేండినయంతనే పాంచాల 
కన్యక మానంబు గాచినావు 
వుకరి పాల్పడినసాముజము కు య్యిడ్‌న నె 
లించి వే డాని రశీంచినావు 


వంకజూతభవాంజేశ శతకము క ౧3 


తే4 నన్ను నారీతి. (బోవు మనాధనాధ 
నీకు నే నన్యుండనుగాను నిజముగాను 
శేషా ల్నాగవాస లఖ్మీనివాస 
పంకజూతభవాండేళ వెంక కుశ ॥ 


8 సీ] కల్పాంతమున (బవ్మా కనుమూాని నిదిరింప 

సోమకుండను రాశ్‌సుండు కడంగి 

నిగ మము [ల్ముచ్చిలి నీటిలో. జొచ్చిన 
జలచరరూపమ్ర సరభసమున 

బై త్యునిం బోనీక తరిమి గర్భము చించి 
విఫులవెదమ్ముల వెలికి. జెచ్చి 

సత్యలోక ౧బునం జతురాననున కిచి శ 
పెలంగిలోకములు రఖీంచినట్టి 


లే 


లోకరత్షకుండవు భువనై. కవంద్య 

నన్ను రఖీంచు టొక|పనుత్నంపె నీకు 
శేష లా వాస లమ్మీనివాన 
పంకజూతభవాండేశ వేంక కుశ ॥ 


4 సీ॥ అమరులు డె త్యులు నమృతంబుం గొనుట కై 
మందరనగ మును మంథదండ 
వ మ్ముగాంబేసి కొంకక సుభాంబుధివై చి 
తవిలి వాసుకిం దరిిదాడుసేసి 
యిరుగడ 7 కొని గరిమతోం దరువంగ 
(బుంగన శ్ర అంబు (గుంగలయాచి, 


కముఠరూపంబున గరమొస్పిశే లంబు 
ధరియించినట్టిశీధరుండ వీవు 


(శ్రీవేంక కేశ్వరల ఘుకృతులు 


చే॥ నీకు సంరతకులు జేరు లోకమునను 
నన్ను(గృపతోడం( బ్రోవుము నలిననే(త 
జేషనె లాగవాస లమ్మీనివాస 
పంగజూతభ వాండేశ వేంక కుశ ॥ 


ద్ర సీ॥ కఠళ్వపాత్శజుంై న ఖలుండు హిరణ్యాయుం 
డాదికాలంబున నతులళ ర్‌ 
ధరణి nD రసాతలమునకిను 'బాతి 
మాచతుదు లేకొండ మలయుచుండ 
యు వరావా ము యవతరించి నిశాటు 
ఘనగదాహతి మ సకంబు దునిమి 
కొనగొమ్మున ధరితి నొనివచ్చి నీటిపై 
నిలువంగ6 దనబల మృ్మలవణించి 
తే॥ విశ్వ మొగి నుద్ధరించిన ఏభోడ వీవు 
నికు ననిశంబు (మొక్కె_ద నిగమ వేద్య 
శమశె ల్యాగవాస లమ్మేనివాస 
పంకజూతభ వాండేశ వేంక కుశ ! 


6 సీ! [భాత వధించిన పగందలంచి హిరణ్య 

కన్‌పుండు ఫరోరదుగ ముల శేంగి 
తపమాచరించి విధాతచే వరములు 

కొని మహాదుష్టుడై కనులు దిరిగి 
తనయుని. (బహఫాదు ననుపమవారిత్రు 

C౧ 
భాగవత ము బహువిధముల 
(a) 

హీంసింప మోకము ఆరూ ను, చాల్చీ 

కదిసి విపత్తు వశము ప/పల్సి 


పంకజూతభవాండేశ శతకము $ 95 


కేః తునిమి భో కునిం గాచినఘనుండ వ్‌న్చ 
నిన్ను (బహ్మ్మకు నైన వ్శూంపందిర మె 
“శవ లా(గవాస లీని వాస 
Qe. 
పంకజూతభవాంజేశ "వెంక కుశ ॥ 


7 నీ! బలి యన్నుదై త్యుండు జలసూదనునిం దోలి 
నాకెంబు గకా ని (పాక టముగ 
మూండులోకంబుల ముదముతో విలుంగగంగ 
నదితితపంబున కాత్మ మెచ్చి 
వామనరూపమె (_వేమతో నుదయించి 
బలిని డానము మూండుపదము లడిగి 
ముల్లోకములు నిండి మొనసి వె రోచను 
బంధించి వ(జికిం బదని యొసగి 


తే॥ నట్టిభక .శరణ్యుండ వనఘచరిత 

నిన్ను నుతియింప శక్యం బె నీరజాత్షు 

శేష లాగవాస లమ్మీనివాస 

పంక జూత భ్‌ వాండేశ వేంక కుశ ॥ 

కి సీ! 'భార్లవకులమునం బావనుం డై నట్టి 

జమదగ్ని సుతుడవె జననమంది 

తండినిం జంసినదారుణక ర్ముని 
గోర పీర్యార్లునుం గదిసి వేయు 

చేతులు పరశువుచేం |దుంచి పొలియించి 
రాజవంశములు నిర్వంశములుగ 

చేసి ధారుణి యెల్ల భూసురులకు చాన 
మిచ్చినరాముండ వీవ కావె 


శ్ర వేంక శుఖ్యరలఘుక్ష అరలు 


శీ; నిను నుతింపంగ వశమె శేషమునకు నెన 
వమలచారి[త సంపుల్లకమల నేత . 
"సేవన లాగ వాస లమ్మీనివాస 
పంకజూతభ వాండేశ వేంక'ళుశ ॥ 


9 స్వీ వొలస్సుడై న గావు (కు (బహ్మాను గూార్సి 
| తపము గావించి విధాతవలన 
వరములు గ కొని సురుల చాధింపంగ 
నమరులు సును మి మ్మా! ఫేయించి 
తేముపడ్ట్డబన్న ముల్‌ తగ విన్నవించిన 
భువనముల్‌ గశ్నీంచ బుగిం దలంచి 
దశర థాత్మజుండ వై భారణి జన్మించి 


—_—_—_—_ 


దకేకంఠుులసహికంబు గాగ 


చే 


వసుధ గూల్చిసయారఘువరుండ వీన 
యేను నీమహిమం 'బెన్న నెంతవాండ 
శేషా ల్యాగవాస లమ్మేనివాస 
పంక జూతభవాండేశ వేంక కుశ | 


10 సీ! ధారుణి దుష్రవ కనుల మోవలోలేక 
(బహ్మ్మాపాలీకి నేం బాధపడిన 
దృహాణుండు వసుమతిసహితంబుగా మిమ్ము. 
జేరి పణామముల్‌ చేసి వసుధ 

రశ్నీంపు మని వేడ రాజవంశంబున 
వసుజేవసుతుండవై నెస జనించి 

ఖలులై నధారుణేశుల నెల ఆ బరిమార్చి 
భూభారి ముడిపినపుణ్యముతివి 


పంకజూతభవాండేశ శతకము న్‌ 97 


లే! రాముడను నీవె కావె పురాణపురువ 
నిన్ను వర్ణింప శక్యమే నిర్మలాత్మ 
శేవషశె లాగవాస లమ్మీనివాస 
పంక్రజూతభవాండేశ వేంకశేశ ॥ 


[1 నీ! త్రిపుర త్యులు భారతీనాధువరమునే 
సురల క సాధ్యులై యురుబలమున 
మూండులోకములకుం గీడాచరింపుచు' 
జరియింప నీశషీంచి హారుని రథికు, 
గావించి సారథిగాం బద్శుజ' నమర్శి 
నీవు బాణంబవై నేర్పుమెరసి 
రా” సన్త్రీపత్మొవతము భంగము సేయు 
తలంపున బొాద్దావతార మె త్తి 


"తే! పౌరకాంతలనియమముల్‌ పాపి పురము 
లొకటిగాం గూర్చి కాల్చిన యోధవీవు 
శేష లాగ్రవాస లమ్మీనివాన 
పంకజూతభవాండేశ వేంక కుశ ॥ 


12 నీ॥ కలియుగాంతంబున ఖలులు రాజ్యముసేయ 
సకలధర్మములు నష్టంబు లఅగుచు 
పాపభూయిషస్టమెై (బాహ్మ్మణుల్‌ (వాత్యులు 
రాజులు తస్కర్యపాయు లగుచు 
వరి ౦ప (శ్రుతులను వరనదీజలము లు 
తన్న ంబు'లై మహాయావముడాంబ ్న 
రంబుల ధరణితలంబు తలడమందం 
గల్కిరూపము డాల్చి ఖడ్గభార 
కతి 


శ్రీవేంక చేక్ళర లఘుకృతులు 


తే। చాపకర్ముల నెబ్లను రూపుమాపి 
ధర్మ మవనిం (బతిప్టించి తనరె దీవు 
శేమాశిలాగనాస లమఖ్మ్మీవివాస 
పంకొజాతభ వాడేశ నెంకనేుశ ॥ 


18 నీ; జగతి పాదము లాకసము నాభి నిశ్వాస 
మనిలుండు రవిచందు లవ్నీయుగము 
దిశలు కర్పంబులు దివి శరం బనలుండు 
వదనంబు జలములు పాణీయుగము 
జంగ మస్థావరనహితే మెయున్న యా 
విశంబు నీకువ్నీ విమలచరిత 
అద్యంతరహితుండ నసడ్భశుండ వనంతుం 
డవు నచ్వుతుండను భ వసిదూర 


తే॥ విశ్వమంతయు నీమూూారి_ వేజలేదు 
నిన్ను శేరణంబు వేలాద నిష్కళంక 
శేమశకె ల్మాగవాస లమ్మనివాస 
పంకజాతభ వాండేశ వెంక కుశ ॥ 


1: నీ! నీపదాంబుజములు సిత్వంబు పూజ గా 
వింపనిక రములపెం పేల 
(సేమతోో నీచర్మి తామృత మనుదినం 
జానంగ లేని యప్విను లేల 
నీదివ్యునామంబు నికత బు పఠనంబు 
సేయంగ లేని యీజివ్వూ యేల 
నీయుత్సవములసం భోయనిభ వృతో 
నడవక యున్న యియ్యడుగు లేల 


పంకజాతభ వాండేశ శతకము $ 99 


గ్రే! నిన్ను6 గడువేడ్క_(. జూడనికన్ను లేల 
యిన్నియును ఇతరూపంబు లెన్ని చూడ 
శేవశె ల్మాగవాస లభ్మీనివాస 
సంకజాతభ వాండేశ వెంక కుశ ॥ 


15 నీః! వీపదాంభోజిముల్‌ నిశృలహృదయుం డై 
Q___ 
యతిభ5 ౧ బూజ సేయంగవలయు 
పావనం క్‌ నమిీపాదపద్మములకు 
ముద మొప్ప నిలంజూగ్‌ి (మొక్క.వలయు 
పాొపవారంబు మోపాదాబ్దతీర్ణంబు 
లేపార జిహగయం దిడగవలయు 
సీపదా'బ్లార్చితనిర్మలతరతుల 
జు 
వీదళం బెలమి భశ్నీంపవలయు 


తే 


వినతుండై. మిమ్ము శరణంబు వేడవలయు 
కలుషములం బౌసి మిముంజేరి వెలఆయవలయు 
శేమం ల్మాగ వాస లఫ్మైనివాస 
పంకజూతభవాండేశ వెంక కుశ ॥ 


16 సీ! సీచర్మితంబులు నిరతంబు వినువాండు 
వసుధాథిపత్యంబు వాంఛపడండు 
సీపాదకమలసేవాపరుం డగువాండు 
స్వరభోగంబులసర ణిం జనండు 
నీడివ్వమం|త్రమే నిష్టగాం గలవాడు 
చక్ర వరె త్వంబు సరకుగొనండు * 
సీముూారి నాత్మలో నేర్పునం గనువాండు 


he 


(బహ్ములోక సుఖంబు [భాంతిపడండు 


100 


శ్రీవేంక శుశ్వర లఘుకృతులు 


"తే| కల్పవృశుంబు ముంగిట గలుగువాండు 
అడప నున్న ట్లి ఫలముల కాసవడునేె 
శమ ల్యాగవాస లమ్మీనివాస 
పంకజూతభవాటేంశ వెంక కేశ ॥ 


17 నీ కరుణారసాపాంగ ఘననిభ శ్యామాంగ 

పతగ రాజతురంగ ధృతరథాంగ 

పావనచారి(త పద్భ్మజస్తుతిపా(త్ర 
శంకరసన్మిత జలజనే(త 

పలితపావననామ జితదానవసోమ 
వాలితసు తామ భవవిరామ 

జలనిధిగంఖీర సద్భ క్రమందార 
నిరుపమాకార వర్తి తేవిహోర 


తే॥ సంతతోల్లాస నజ్జనస్వాంత వాన 
సర్వలో కేశ మునిజనసన్ని బేళ 
శేవశె ల్మాగవాస లత్మీ వాస 
పంకజూతభవాండేశ వెంక శుక ॥ 


18 నీ॥ అన్య మెజుంగక యహరవాంబును భవ 
లే శ్రాంక్‌ ర్వ మున (బొద్దు గడపవలయు 
నితరవాంఛలు మాని సతతంబు నీఠథా 
సుధ కర్ణి పుటముల జుజవలయు 
నీవె బి వంబని నెజఅనవి్మి సకలార్హ 
ల ఠా 
సంపత్తి నీకు నర్పింవవలయు 
ధర్మార్గకామము బలంపక్‌ నీదివ్వ 
పదమున కయనంబు వెదక వలయు 


పంకజాతభ వాంజేశ శతకము 5 101 


లే నీకృపకుం బాతభూతుండై. నెగడవలయు 


19 సీ! 


తే 


30 నీ॥ 


నిన్ను 6 జేరంగగోరు[పపన్ను డెపుడు 
శేమకె లాగ వాస లమ్మీనివాస 
పంకజాతేభవాండేశ వెంక శుశ ॥ 


పర మేవి.నుతిప్మాత నిరపమచారి త్ర 
శనీదివాకర నేత శ్యామగా్యత 
సురమునీశ్వరణగేయ వరనూపురాభ్నూయ 
దళితదె తేయ పద్మాసహాయ 
కాకుష్ణకులదీప ఖఒడితహరవాప 
విశ్వస్వహాప రవ్మిపతాప 
సర్వలోకాధార సద్దుణాలంగా ర 
(శుతిగుహాసంచార నుతివిహోర 


సంతతో త్పాహ విజితదుగ్గ నసమూూహా 
సమరముఖదేవ'తాఫీమ నార్వభౌమ 
శేష లా్మాగవాస ల నివాస 


పంకజాతభ వాండేశ వెంక కుశ | 


శీ రాబిమధ్యవీచీడోలికాలోల 
పన్న గాధిశతల్పంబునందు 
పడ్యాశావసుంధరాభామామణు ల్పాద 
పంకేరుహాంబులు పరిచరింప 
భానుళోటిపభా భా సమానానూన 
కోటీరకాంతులు కొమరుమిగుల * 
(శుతి చతుస్థ్రయము సంస్తుత లోలిం జేయింప 
మోగని దారి నొప్పుమిగులం 


109 (ప్ర వేంక కేశ్వరల ఘుక్ళతులు 


తే॥ బవ్వళించిననీమూ క్ర _బతిదినంబు 
శావమున. జేర్చి మొక్కె.ద జేన చేవ 
శేషక ల్మాగవాస లత్న్మీనివాస 
పంక జూతభ వాంజేశ వెంక కుశ / 


21 సీ! మహితజాంబూనదమణికిరీటద్యుతుల్‌ 
తవికిరణంబుల. (ైమ్మాగింప 
నవరత్న మణయదివ్యన క్ర కుండల కాంతి 
గండ భాగంబుల మెండుకొనలో 
కంఠభా౫నిలగ్న కౌస్తుభమాణిక్వ 
దీధితుల్‌ దిక్కులం ేజరిల్ల 
రమణీయమాా క్రకరత్న హారవినూత్ని 
తరళ ద్వ్యుతు ల్న భస లమునిండ 
"లే! యురమునం దలమేల్మంగ మురువుసూప 
నిలిచియున్న టినీమూారి ౧ గొలుతు నెపుడు 
"జేమన్‌ లాగవాస లమ్మీనివాస 


పంకజూతభవాండేశ వెంక కుశ ॥ 


శ 
9 సీ॥ పన్న గాధిపతల్ప పావనసంకల్ప 
భవతూలకృ్ళతకిల్ప్స బవూుుపరాకు. 
వాతకుంభదుకూూల సదమలగుణజాల 
పడ్మాలయాలోల బహాపరాక. 
నిగమాగమనో[త నిగుపమచారి[౫ 
పదస్తాజసుతిపా(లే బవూాుపరాను 
థారాధరశ్యామ దళితాసురన్గోమ 
పార్వతినుతనావు బహూుపరాకు 


పంకజూతభవాండేశ శతకము 5 108 


తే॥ చేవదేవ పరాకు మోసేవకుండను 
నీవె దిక్కనియున్నాండ నిషమ్క_ళ(.” 
శేషనె ల్మాగవాస లమ్మీనివాస 
పంకజూతభవాండేశ వేంకళేశ ॥ 


నవమోహనాకార నతజనమందార 
సర్వలోకాధార శరణుశరణు 
కాంచనా చలథిర కందర్పసుకుమూర " 
జలనిధిగంఫీర శరణుశరణు 
భవల లై కలవిత పరహితచారి[త 
సురగణాహితణై (త ధేరణుశేరణు 
కరుణారసాపాంగ ఖగనాయక తురంగ 
కర థృతో గరథాా-గ శరణుశేరణు 


28 సీ 


తే! నీకు శంణని వేంజెద లోకనాధ 
కరుణ. జూడుము నన్ను నోసురశరణ్య 
శమ ల్మాగ వాస లమ్మనివాస 
పంకొజబాతభ నాండేశ వేంక కుశ ! 


24 నీ! శరణాగత _కాణబిరుదు నీచై యుండ 

నన్యు* శర ఇని యన నేల 

భ కులపాలికల్స[దుమం వీవయె 
విపహారింప నన్యుల 'వేడనేల 

పాపఘ్ని గంగ మిావాదపదగ్హింబున 
విలసి ద తర్గిముల్‌ వెదకనేల 

పరగ లోకములకు? (బభువ ప్‌ై కుక 
నిలమానవుల. జేరకొలువనేల 


104 శ్రీవేంక కుశ్వోరల ఘుక, తులు 


"జీ! నిన్నె నెబినమి. యు నేర్పులకు 
కొదన లేమెనం గలవె సంప పద అెకారక 
శేవుశ ల్యాగనాన లత్మైనినాస 
పంకజూతభ వాండేశ వేంక కుక! 
95 నీ॥ (బహ్మాక ల్పంబున (బుహ్మ్మోండ మంత ము 
బొలుజేది వీయాదూం గలయుటయును 
జలనిధు లన్నియు ల మేశా్యావం 
ఏ కిడలెఎ మిన్న దె (మోయ 
గాలు ఎడ వటపష్మతఫుటంబునం 
బవళ€లించి యుండగ _బకృతి మిమ్మ 
(బార్థింప మోానాభి పంకజుంబునం జతు 
రానను బుక్రంచి యతనివలన 
తె॥ విశ్వ మెల్ల సృజించి ఏభుండ వీవు 
నీకు సరివేల్పు 'లన్వరు లోకి ములను 
శేష ల్మాగవాస అమ్మనివాస 
పంకజూతభవాండేన వేంకళుథ 
26 నీ| కంజూడు నీపాదక మలతిర మునకు 
నక లతీర్ణంబులు సాటిగావు 
కవములేశ మీనిత్య కై ౦కర్యమహి మకు 
సకలత మ్మ్ములు సాటిగావ్ర 
సదయాత్మ మావమూర హృదయమం దిడుటకు 
సకలతపంబులు సాటిగానవు 
కేశవ మానామకీరి నంబు కిల 
నకలధరంబులు సాటిగావు 
తే నిన్ను సేవఏించుమానన్ర అెన్నటికిని 
భావము నొందరు నీదివ్యపదముచేరి 
శేవశె లాగవాస లయ్మీనివాస 
పంకజూతభవాండేళ వేంక కుశ ॥ 


ఆత 


పంకజూతభవాండేశ శతకము $5 105 


97 నీ॥ నీనాభికమలంబులో నుద్భువించి లో 
కం౦బులు సృజియించెం గమలభవుండు 
గంగ నీపాదపంకొజమున జనియించి 
వసుమతి యెల్ల బావనముం జేసె 
నామ్నా యములు నీముంఖాభోజమున సంభ 
వించి విశ్వుంబున వినుతిశెక్కె 
భవుండు నీనామజపష పభా వంబున 
గళమునందు వహించెం గాలకూట 
తే]! మనఘ నీ పాదపంకేరుహో[శితులకు 
సకలలోశంబులందు నసాధ్య మెద్ది 
శెవషశె లాగ్రవాస లవమ్మీనివాస 
పంకజాతభ వాండేశ వేంక కుశ ! 
వెన న్నీ నీయాజ్ఞ తలం దాల్చి నిరత మాదిత్యుండు 
మేరుపదశ్నీణం బారం జేయు 
నే మాజ్ఞ యెదనిల్సి నీరధుల్‌ చెలియలి 
కట్ట దాట వశేంబు గాకయుండు 
నీయాజ్ఞ ననిశంబు వాయుదేెన్రం డొక్క 
చోట నిల్షక యెల్ల చోం జరించు 
నీయాజ్ఞ నాత్మలోం చాయక మృత్యువు 
 పాణీవచ్చుచునుండు భయముతోడ 
తే॥ విశ్వమెల్లను నీయాజ్ఞ వెలయు నెపుడు 
విశ్సమయుండవు నీవు యోగీశ్వరేశ 
శేమశై ల్నాగవాస లమ్మీనివాస | 
పంకజాతభవాండేశ వేంక కుశ ! 


nn 


(శ్రీ 
() వేంక పేశ్వరలఘుకృతులు 


వేంక టై లనాయక శతకము 


—oo0్భ0loe— 
1 చ॥ దురితములకొ విదల్స భవదుఃఖములకొ హారియింప నీవసుం 


ధరకును నీవిలాసము నిధానముగాం గనువింపం జేయ సుం 
దరమగు నీస్వరూపము ముదంబునం జూవినస్వామి శౌరి సత్‌ 
కరుణను నన్ను6 గావు మిం గట్టిగ వేంకటశే లనాయకా ॥ 


లీ చ॥ అతులితఘోరదుష్క్మృతము లన్ని (టికిం గలి పట్టుంగొ మ్మ స 
ధతిం గనలేని యీనరులం గావంగ ది క్కెవరింక నంచులోం 
గుతుకముమిోజ దర్శనము కుంభిని కెల్ల ననుగహించితె” 
సతతము నన్ను6 గావు మిం సద్దుణ వేంకటశే లనాయశా ॥ 


కి ఉ॥ పావనమెన మోచరణపద్మయుగంబు నిరంతరంబు గళ 
భావమునందు నిల్స్పుకొని (పస్తుతిసేయుచునున్న నాయెడళా 
దేవర యింతడాంక. గరుణింపమికిం గత మేమి తెల్సు రా 
జీవభనవామరా[శ్రితవళీకర వేంఠటశె నాయకా | 


4 చ॥ శరణని నీకు (మొక్కి_తిని జాలముసేయక నీవు నాయెడకా 
పరమకృపళ్‌ వహించి నను బాయిక్‌ నాకలుషంబు లన్ని యుకొ 
దురుముగం జేసీ నీచరణతోయజయుగ్మము. జూపినంతటకా 
వెరవుగ నిన్నె కొలు నిశ వేడుక వేంకటశె లనాయకా ॥ 

$ చ! కురుపతి యాసభాస్థలిని గోకలు దోచిన భీతిచేత (నీ 
హరి ననుం గావుముంచు మది నార్తిని వేండినయంతలోన మో 
కరుణనె యకత్షయంబయిన కాంచనచేలము లద్భుతంబుగా 
విరివిగ రావె |జాపదికి వింతగ వేంకటశై లనాయకా i 


“వేంకట శై లనాయక శతకము 6 107 


al తోయజనే (త భ్‌ కజనతోయజమిత్ర రమాక్రళత ది 
వ్యాయుధనీలగా త్ర మునివర్షపవ్మిత పురారిమ్మిత్ర కౌం 
తేయసహాయమాత్ర నగధీరవిరించిసుపుత్ర భవ్యనా 
రాయణ హేమస్నూత సువిరాజిత వేంక టశె లనాయకా | 

చ॥ కలియుగరాజవె ఖలులగర్వ మడంచి యశంబు మోజం బూ 
జలు గొని వడ్డిరూకలను సన్నిధిలోపల నివ్వంజేసి భూ 
వలయము నేలిభ క్షపరివారము లందణీం (బోచుచుంటివౌా 
భళిభళి ! నన్ను నీను పెడణాయకు వేంకోటశె లనాయశకా ॥ 

4G 


దండము పద్మనాభ మురదానవమర్షన మోహనాంగ క్రో 
దండశర[వజాంగద సుదర్శననందకధారి చేవ మా 
రాండశీత( ప్రతాప వినతాసుతవాహన మందహోస వే 
దండనగారిపాల దురితాంతక వేంకట శ్ర లనాయకా I 

al 


సారెకు బొడ్డుమల్లై విరజూజులు మల్లెలు పారిజాత ప 

న్నీ రుసుగంధపుప్పములు నీటుగలంగరు నిల్వుటంగి క 
స్తూరిసువాసనా తరు క చూూరసుమి శిత చందనంబు శృం 
గారపు నీశరీరపునిగార ముదోంయ ధరించి యుండ బ 
ల్మారును నీకు (యొక్కెదను మాధవ వేంటకే లనాయకా [ 
చ 


ఖరకరకోటి తేజ ఘనకాయ శశాంకముఖ [ప భాంక భా 
సుర దివికార్చితాం ఫీయుగశో భిత రత్న కిరీటకుండ లా 
భరణ విశాలవత భవబంధ విమోచన మోక్ష్షదాయకా 
సృరశతకోటిరూప మునిసన్నుత వేంఠట శె లనాయకా | 


చ 


వసుమతి నింతదాక బలు వర్ణ ములక జననంబులందితి౯ 
విసువ్రుజనించె సంసరణ నీరధి నింశెటు దాంటనేరు మా 
నసమున నీవె తోచితిని నమ్మితి ని౯ గడ లేర్చుమయ్య , నళ 
బిసరువాన్నేత భ్‌ రు లకు౬ బెన్నిధి చేంక టే లనాయకా || 


106 


12 al 


18 Gl 


14 చ॥ 


15 చ॥ 


16 చ! 


శ్రీవేంక 'శేశ్వరల ఘుకృతంలు 


అసకు మేరలేదు కలుసాత్ముల నెల్లను వేండనేను మీ 
డాసుండ నన్ను. [బోవు మని దై నము బొందితి. జూడ నెవ్వరిం 
గాసిలి [తోవలేక నిను. గావుమటంటిని నీవెదిక్కయా 
వాసవమానసాంబుధి దివాకర వేంక టై లనాయకా || 


పన్నగశాయి నిన్ను మణీ (బస్తుతిసేయక కాని దోషముల్‌ 
సన్న ముగావు గానకయె జూలముచేసి యనేకభంగుల 

భ్యున్న తయోగ మార్లములనూనిన మోతీము మాటటుండ6గాం 
బన్నిన వారికర్శ్మములుంబౌయనవు 'వేంకట'శె లనాయకా | 


తనువులనె త్తియె తి బహుదారుణకర్మములెన్నా చేసియు౯ 
మనసి జమోవహాపాశముల మగ్నతనొందితి నీషణంబులం 
బనుసడియున్న దోషములు పాయకయుండునె మిమ్ము వేడగా 
ననలమునంటునే చెదలు నచ్యుత 'వేంక టై లనాయకా || 


జగములనున్న చేతనులు జూలముచేతను జేయు తప్పులం 
దగునటు చి తగుపు(డు బుతంబుగ లెక్కలు! వాసి మాప(గా 
దిగంబడనీక కింకరులు తీ వపుంగోపముసేయ నిన్ను6 జబ 
న్నగశయ వేండంగానగునె నాంటికి వేంకటశె లనాయకా | 


నరహరి రామ కృష్ణ భువన త్రయపాలక తోయజాకు లీ 

ధర యని చి గ్రమందున సదా నుతియించినవారిపాదముల్‌ 
నరముల నొ ల్లి యార జముగక్కున నాశ్‌రమందు€ దాలు మో 
రెబు(కగ వారిచెంతలకు నెన్న టికిం జన వద్దటంచు గిం 
కరులకు. 'దెల్బదండధరు కట్టడి వేంకటశె లనాయకా | 


(శ్రీ 
(శ్రీ వంక పేశ్వరలఘుకృతులు 


వేంకటేశ్వర పంచకము 


1 సీ॥ అజ్ఞాన మెడలించి సుజ్ఞానమున నుంచి 
సద్భ క్ర యొనరించు సామినీదు 
పదములు గుణీనుంచి భావంబు గదియించి 
సేవించి మిమ్ము. బూజింతుసుమ్ము 
అలిళాంత మమరించి (వతనిష్ట బోధించి 
ధన్యుని( గావించి దయదలంచి 
నీదాసుని/గనెంచి నేర్పుతోమన్నించి 
అతిమోద మొసగించి యాదరించి 
తే! సంతతోత్సవనిర్మల సదయహృదయ 
సేవము లొసంగి మమ్మురథీంపుమయ్య 
నీరజాతాయతసున్నేత నీలగ్మాత 
విమల సంకాశ జగదీశ వేంకశుశ ॥ 


2 న్వీ॥ మణిమయభూషణ మంజుల భాషణ 
సజ్ఞనపోవణ సార్వభౌమ 
దుర్దనభిపుణ నిర్ణరతో షణ 
సద్దుణ మునిగణ స్వాంతశరణ 
మందరగిరిధర చందన చర్చిత 
సుందర విగ్రహా శుభదచరిత 
నందసునందన వందితసనకన. 
నందనబృంద గోవింద కృష్ణ 


110 
తే॥ 


gh 


x 


శ్రీవేంక శుశ్వర లఘుక్సతులు 


యెంతొ వినుతింతు వముదినుంతు సంతతంబు 
వద మొనరించి నీవు న న్నాదరింపు 
నీరడాతాయత సున్నేత నీలగ్మాత 

విమల సంకాక జగదీశ వేంకశుశ ॥ 


అహితకౌరవరాజ అగణిత రవితేజ 
నతజనసురభూజ నుతపిడౌొజు 
కాంచననగధీర కారుణ్యర సభార 
జలరాశిగంభీర జయవిచార 
మాధవగోవిండ మధుసూదన ముకుంద 
నందకథర ముచుకుంద వరద 
కంబుజసన్నుత కదనవిజ్బంభిత 
అవమురారివధరత అమితచరిత 
అందముగ నీవు నాహృదయంబునందు 
నిలిచి వేడుక లొసగవే నెమ్మితోడ 
నీరజ+-తాయతసున్నేత నీలగ్మ్యాత 
విమల సంకాశజగదధ్‌శ వేంక కుశ 


నెజచంటురునియందు సెరికందు చెన్న దు 
మోమునకస్తూ? మురువుతోడ 

అరవిందమకరంద మిరవొందగానందు 
నెరతు మ్మోదల ₹ేరుకురులతోేడ 

తగసొంపుగనువింపు వగనింపు గణుతింపు 
నురువై నముత్నాల సరులతోడ 

ర ంగుగా మనసుట్బి మాంగగా నామోల 
నంగుగా నలుమేలు మంగతోడ 


వేంక శేళ్వర పంచకము 7 111 


తే! నిలిచియున్నటి నిన్ను వర్తి తు మదిని 
6 ac) 
శేవశె లాగ సింహాన చిద్విలాస 
నీరజాతాయత సున్నేత నీలగా(త 
విమల సంకాశ జగదీశ వేంకటేశ ॥ 


5 నీ! వమాట విన్నను నీమాటగా నాదు 

వీనుల కింపుగా విందునయ్య 

వమూ ర్తిగను గొన్న నీమూ ర్తిగా నాదు 
కనులకు సొంనుగాగాంతునయ్య 

నే నెదే రుచిగొన్న న్మీపనాదపురుచి 
పగిది నాజిహ్యకు పట్టునయ్య 

ఏకాంతి పరికింప నీకాంతిగా నాదు 
మడికి నానందంబు మనుపునయ్య 

తే! ఇట్లు నీదయచేత నే నేదివేడ 

వేడ్క. దళుకొ త్తగా సంభవించెనయ్య 

నీరజూ తాయత సున్నేత నీలగా(త్ర 

విమల సంకాశ జగదీశ వేంకశళుశ ॥ 


6 సీ! అతిభ కతోడ నే నెదు నీసంబులు 
_ చెప్పినాండను సుమ్మి చి త్రగించి 
కొంచెచుం బద్యంబు లంచును మదిలోనం 
గొంచక నీవు వై కొనుమి యిపుడు 
అప్ప మాబంగారుకుప్ప మోకరుణకు 
నొప్పుగాం గొంచెముగొప్ప కలె 
భక్రవత్సలుం డన్న ప్రతిన నీదే యండ్రు 
గ్త్‌ ఫ్రపనుంచి యేలుట క్షీ రిసుమ్మి 


112 శ్రీవేంక కుశ్వరలఘుకృతులు., 
ణే! ముదువటిగం జేపటి ముద మొసంగి 
యి 6 ee 
శుభము లిమ్ముగ దయసేయు స్మపసన్న 
వీరజాతాయత సునేత నీలగా(త 
విమల సంకాశ జగదిశ వేంక కుక ॥ 


స 


(శ్ర) వేంకపేశ్వరలఘుకృతులు 


(శ్రీ వేంకటాచలేశ శతకము 


౦594౦౦ 
1 నీ॥ (శ్రీవధూహృదయరాజీవస పతురంగ 
రంగద్వినీల సీరదదృ్భగంగ 
గంగానదీ స్వచ్చకలితక రితరంగ 
రంగ మందిరవిహారగుణసంగ 
సంగత హితసాధ్యసధ్యంసిభీమాంగ 
మూాంగి ల్యగోపభామా భుజంగ 
జంగ మాచలకశో భిసాదరక రణాంగ 
యంగజా ర్త స్త్రీ వృ తాంతరంగ 
శే 


| రంగ యుష్మత్ప్ససాదవిభ ముమెసంగ 
సంగతి నొనర్రు ఫీస్తుతిశతక మంగ 
మంగభారతి యొనరించి మమ్ము. (బోను 
మఖలలో కేశ శ్రీ వేంకటాచలేశ I 


2 నీ! దోషసందోపహూబంధురతూలికానిక్రా 
యహారణాభీల కాలానిలములు 
దారి ధ్యతతసముద్భటశమిస్రసహ్మస్త 
ఖద్యోత సుద్యుతిగారవములు 
15 


114 


శ్రీవేంక శుశ్వరలఘుకృతులు 

చటులఘోరవ్యాధిపటలీకళోరదు 
రరదరురావలి ద్విరసనములు 
6 nD 


దీనార్గి వాంఛా(పదానచిం తామణి 
కామధుగ్గానుద్భు జలనిధులు 


తే॥ నవ్వ కై వల్యమాప సందర్భనములు 


ఠీవి యుష్ముత్పడాష్ట సంసేవనములు 
గణిుతిసేయ నెవ్వరిచేతం గాదు తండి 
యఖిలలో కేశ (శ్రీవేంకటాచ లేశ [ 


8 నీ॥ రహీంపవే భీకర్మగాహనిహతుండె 


కరివల్ల భుని దయాగెర వమున 
పాలింపవే దిశాపతు లెల్ల ములు మే 

లని మెచ్చ గతచేలు నక్కుచేలు 
కరుణింపవే హేమక శిపునిం [దుంచి త 

దాత్శ్మజుం (బహ్రోదుం డనెడివాని 
మన్నింపవే జగనాగ్హిన్యు దుర్వాసుని 

నదలించి హాతరోము నంబరీషు 


"తే! నన్ను మనుపుము పూర్వజన్మకృతపాప 


చయ సమార్శితె ఘోరదువ్ము._ర దరిశద 
చటులరోగాపమృత్యుదోవములు వాపీ 
యఖల లో కేశ శ్రీ వేంకటాచ లేశ ॥ 


4 నీ॥ తల్మకిందుగా వేలి తప మూాచరించినం 


గలుగునే సిరి నోముఫలము దక్క- 
నవనిలో. గల విద్రై లన్నియు నేర్చిన 
గలుగునే సిరి నోముఫలము దక్క. 


ఉ 


(శ్రీ వే-కటాచలేశతకము 8 116 


'దేవళ్ల నందణి భానించి కొలిచినం 
గలుగునే సిరి నోముఫలము దక్క 
బహూుమంతములు నేర్చి మహియెల 6 దిరిగిన 
వా 
గలుగునే సిరి నోముఫలము దక్క. 
జే! నూర కేలబ్బు నటువంటినారి కె న 
Q._ 
చాల యువ్ముత్కటాతు వీయోవి కేవ 
గారవస్ఫూ ర్తి గ ట్‌నం గలుంగాక 
అఖిలలో కేశ (శ్రీ, వేంకటాచ లేశ | 


శ 
(శ్రీ వేంక పేశ్వరలఘుకృతులు 
వేంకటాచలపతి శతకము 
1 Gi (శ్రీయలవేలుమంగ పంచనీముల నుంచినకుంకుమాంకసు 
నీ యురమందు నేతములః జక్కుల వ్మిభమముల్‌ ఘటింపంగా. 
చాయక శేషనై లమునం బె"ల్పడ నిల్చిన తండి కావవే 


ఫీయుత వెంకటాచలపతీ కలశాంబుధి కన్య కాపతీ | 


2 ఉ॥ కంటిని శంఖచకములు కంటిని మిాపులుకా పుతిర్థ ని 
వ్క_ం౦టక వాసనారుచులు గంటిని మో చరణాంబుజాత ముల్‌ 
తొంటి నిరూఢ పాపముల. దూలుచు మోమభధుర(పసాదముల్‌ 
తింటిని వెంకటాచలపతి కలశాంబుధి క న్య కాపలి || 


తి ఉ॥ నీవు (త్రిలోకక 6 వని నేశిలనీటనువేసితేల్తు స 
త్పావని సివెకాని మణీదై వములేదని మడ్డుదూతు స 
ర్పావళిం బట్టి యం|ఘీతలమంటుదు౭జూడుము బంటుళశే కుల 
దేవర వెంకటాచలపతీ క లగాంబుధి క న్య కాపతి || . 


క ఉ॥ నీపదభ_ క్రి నాహృదయనిర్మలవీ8క నిత్చె నాభవం 
'బేపు వహించె నాసుకృత మేర్చడె నేడుగదయ్య తండి హృ 
త్పాపసము(ద ముద్దనిడి దాటుట మోకరుణాకటాతుపు౯ా 
'దేపను 'వెంకటాచలపతీ ౩ లధాంబుధి క న్యకాపతీ || 


వేంకటాచలపతీ శతకము 9 117 
చ! నిద్దపుటాస్యరంగమున నిల్పి |పబోధపుం గాసెగట్టి యీ 
(పొద్దును 'వెంటందంబురను బూనిచి తా తి ప్రకనాట్య శాస్త్రుపు౯ 
బుద్దులు సెప్పి నావ్భాదయపుత్రెిక్‌ మాకును 'మేలుపాడంగా 
దిద్దితి నెంకటాచలపతీ కలశాంబుధి కన్య కాపతీ I 
చః గురుపదసాధనంబు లివిగో భవదంకము లుండుం. జూడవో 
సిం దళుకొత్వచున్న యవి (శ్రీ, తులనీవనమాలికావళుల్‌ 
మురి పెపుశంఖుచక్రములు మ్యుదలు మితిరుచూర్ల రీఖలుళ 
డిరుముణి వేంకటాచలపతీ కలశాంబుధి క న్యకాపతి || 


ఉ॥ అతముండై న నేర కెదురాడినదుర్ద నుండై న తండిసం 
రత్షణ లేక బిడ్డండు సురత్నీతుండై. మనునే జగ శత్రాయా 
ధ్యయుండ వీవు జాసజనదతసురతణదథీ ణతమా 
దీవీత వెంకటాచలపతీ కలశాంబుధి కన్యకాపతి I 


శ్రీ 
(శ) వెంకటేశ్వింలఘుకృతులు 
మేల్నాటి వేంకపేళ శతకము 
ఎంంపితభీంరాల 
1 సీ! దైవంబు వెదకుచు. ద్తరింపంగ నేల 
వర్ణింప గురుడు దైవంబు గాండె 
దైవంబు వెదకుచు. ద త్రరింసంగ నేల 
వరు డెన్న6 దనకు దై వంబు గాండె 
దె వంబు వెదకుచు. ద శ్తరింపం నేల 
వలనొ"ప్ప. వ. వంబు గా౭కె 
దె వంబు వెదకుచు ద రింపంగ నేల 
వరుస నేలికయె + దెవంబు గాండె 
గో! శిష్యులకు (స్త్రి న,లకును సుతసేవకులకు 
తెలిసి మూచినం దత్వార్థి దీప మిదియె 
భ క్షజనపారిజాతేమె పరగువేల్ప 
విజయలత్మీళ మేల్నాటి వేంకశుశ ॥ 


2 నీ! పరమ బుషుచ్భాయ మటివ 'కాత్మను జారు 
గాంవ్నీంచు జారిణీకాంతరీతి 
హోవభావము విద్యలై. దాణు జోడించి 
పూరించు నవ్వేషధారి రీతి 
బురదలోపలం బుట్ట పెరిగి యం టొందక్‌ 
తిరిగెడి కుమ్మురపురుగురీతి 
సకలొపషథిసారజూతంబు గూడియు, 
(బత్యేక మగుపాదరసమురీతి 


మేల్నాటి వేంక కుశ శతకము 10 119 


గీ) యోగపురుషుండు సంసారయోగివలెనె 
చెలంగి పాపము నేపట్లం జేరనీఃడు 
భ క్షజనపారిజాత మెపరిపవేల్ప 
విజయలమ్మ్మీశ మేల్నా టి వేంక కేశ ॥ 


అ) 
cme 


కర్మ పూరితచి శకమలధారుణి దున్ని 
పషడ్వర్లపాపాణచయము లేరి 
ఆచార్యబోధనం బనుపాదు సవరించి 
గురుకృప యనియెడు నెరువు నించి 
మం(తాంతరపుగు త్ర మానిపి కవు లిచ్చి 
స ల సారిదిగురిసి 
సాధనాంతరములు చాలించి పదనే న 
డంబి న భ కవీజంబు వి త్తి 
న్‌ భాగవతధర్మమనువెల్లు పాతి మోచి 
(పబలమైనట్టె మోతంబు ఫలముగంటి 
భ్‌ _క్షజనపారిజాత మైపరగువేల్ప 
విజలమ్మేశ మేల్నాటి వేంకశేశ | 


యీ 
ల 


ధరాార్ధకామముల్‌ దరినిం 'బెట్టనం గాని 
మునుపటివడ్వర్లములు విడువను 
బాహ్వాందియంబుల బట్ట క్ర టన గాని 
స ప్తవ్య సనములు లు ప్పపడవు 
సుఖదుఃఖములు రెంటి జూరం బుచ్చిన గానీ 
యష్టభోగంబుల యాశవిడదు 
సతి సంగమాదు లాస క్రిం బెంచినంగాని 
సకలకర్మంబులు సమసిపోవు 


120 (శ్రీవేంక శేశ్వరలఘుకృతులు. 


గీ పోయినప్పుడె తనమది బోటియగును 
యింత సేయక వైరాగ్య ముల కలుగు 
భా క్షజనపారిజాతము పరగువేల్ప 
విజయలత్మీశ ముల్నాటి వేంకళుశ ॥ 


5 న్సీ॥ (మొుుక్కి_న వేళను వెక్కిరించిన వేళ 
నొక్క_చు మనసుగా నున్న వాడు 
వూలజుట్రిన వేళ రాల ముట్టిన వేళ 
నొక్క కు మనసుగా నున్న వాడు 
కుడుపు వెట్రిన వేళ గడుపు గొట్టిన వేళ 
నొక్క_కు మనసుగా నున్న వాడు 
తల నిడుకొనువేళం దన్ని నవేళను 
నొక్క..కు మనసుగా నున్న వాడు 
గీ॥ తరుణులను జూచి [మూంకులసరణులనుచు. 
యిణింగి నడచినవాంజెపో పరమయోాగి 
భ కజనపారిజాత మెపరగువేల్చ 
విజయల,మ్మీశ మేల్నాటి వెంక కుశ | 


(శ్రీ 
(శ్రీ వేంకపేశ్వరలఘుకృతులు 


వేంకటనగాధ్యక్ష శతకము 


=జలా 7 నాలాగానా జనాలు 


1 శా॥ ఓహో పిల్చినం బల్క_వేమి దయ తేదో కాక దిక్సాల నం 


2 మ 


కీ మ! 


4 శౌా॥ 


దోహసోత్రమహార్భటి౯ వినగరాదో కాక |పా(తప్పులం 
దూహాల్‌ సేయుచు వడ్లికాసులకునై యూరూరవ ర్రించెదో 
ఆహా నేలు మేమి వేంక టనగాధ్యమో జగ|దకుకా ॥ 


కుడిహూ స్తం బిటు చూపుచందమిది వై కుంఠం బనేయందమో 
జడధివాతపరీత భూభువన రివాదత్నీణంబె ననీ 

యడుగుల్‌ చూాడుమనేవె కాక మొకరయొయ్యారంబొ సందేహమె 
యడిగ, నానతియిమ్ము వేంకటనగాభ్య యా జగద కా ॥ 


గతమే వింటిని నీచర్మితములు 'లెక్క-౦ జూల మాయయ్య యా 
(శితరవొమణి నీవెకావె మజివేబే లేను నీపాదమే 

గతి లోకంబుల కాదివంద్యమసమ[గ వగ మాయావమ యో 
ద్ధతభూతాళికి రత్న వేంకటనగాధ్యమా జగ్మదతగా | 
ఆనీబంగగుపచ్చడంబువలెవా టాశంఖ చ కాదిసం 
ఛానానూనవిలాస మాఘనభఘునోద్యత్సత్వ మాలోక'ర 
తెనామం బణిమాదిభాసుర పదాబ్దద్వంద్వ మనస్త ర నె 
_తానందమ్ముగం గంటి 'వేంక టనగాధ్యమో జగదతుకా | 


16 


(శ్రీ 
(శ్రీ వెంక పేశ్వరలఘుకృతులు 
వేంకటశై లనాయక శతకము 


=-ంాయతిన్టంలి = 


ఉ॥ కీరము వీ మెచ్చి చెలగౌన్‌ విక మోవీకతోడ నేచెన 


చ 


చ 


ఉ 


స్‌ 


_—__ 
మవ 


— 


కాయల 


మ్యారుండు [కూరుం డయ్యె బనమానము మానముతోనసారె వే 


సారక దూరె కస్తానుచుం జ శ్రుండు మితతతోడ వచ్చె నే 
తీరున నోర్తు నన్ను నెడలీయక వేంకటశె లనాయకా | 
కోలువలకోరి కేరి యొడికముగగమ్ముక ముమ్మరమ్ముగా 
వలపులవింటిదంట విరవాజిసరాజిని జిమ్మి నెమ్మికో 
కిలబలముల్‌ గుముల్‌ గనంగ కేకులు కూక లిడంగ డ్వణెన్‌ 
జెలువుడ నీవు నన్ను నెడసేయక వేంకటశే లనాయకా ॥ 


అరవిరికోల శేలంగొని యంతట నింతట జేర మోరి వే 
గరగరి దుయ్య తియ్యనిలు గైకొని వోని యమ్మరుం డురం 
బరిమురి నేయ నాయ మగునా తగునా తెగ ఏడనాడనీ 
'మెరమెర లేల యేలుకొనుమో యిక వేంకటశే లలాయకా | 


లేడలిరాకులేకు పెళలేక 'మెటుంగు నబౌసుబె"కు మీ 
ఆం నాదుర మ్మునహూుర మని ర మ్మనిమించియించు క 
గాదన కల్ల గల్వగ్‌"రకన్‌ జురుకంటగ6 గంట6 గంటకం 
నాదటనేసె. దాళగలనా యింశ వేంక టశే లనాయకా | 


డాలుగ తేంటిమూక జగడాలపయిన్‌ జగడాలు నించె మో 
డా లెకమోాండుగ మ్మునగ డాలమున న్నె గడాలముం చె. బె 
డాలవ్రచిల్క మోవి పగడాలుగనిన్నగడాలునించె నేం 
డాలను నీకు నన్ను విడనాడక వేంకట శె లనాయకా | 


వేకటశె లనాయక శతకము 1రీ 198 


ఉ॥ రాకల కించుక ల్వవిరి రాకల కానననింటివాని పె 
రాకల కల్క_బూనుకనెరాశ్రనులందున దోంచునట్లి నీ 
రాకల కోర్వలే నబలరా కలకాలము నిట్లునికు వు 


రా కలహీంపవద్దు వినరా యింక వేంకటేశ లనాయశకా ॥ 6 


ఉ॥ ధీరకుమార మారుండసతీయని తీయని తీయనించువిల్‌ 
చేరసీ( బూనిహెచ్చు మొన సెయ్యనుసెయ్యను శయ్యనొప్పు ప 
ద్యారభ టిన్‌ గణించి సొలపై యెదపయ్యెద పయ్య దంతయున్‌ 
దీరఠయి యున్న నన్ను రతి చేలి క్‌ వేంక టశే లనాయకా || 7 


చ॥ వలపుల జే(దునేడిడెరువారపుతో శ పు పచ్చపచ్చరా 
చిలుక జిరాగురానికసచేసీ జరీన కరాసిదూసి కన్‌ 
గొలుకులగెంపుసౌంపెసంగ గొబ్బున నిబ్బర పుబ్బుగట్బి గు 


బ్బలనెల వంట గుమ్మె నను*'బౌయక వేంక టె లనాయక్రా ॥ రి 


G 


కమ్మని తమ్మిదోదుమిని గమ్ముక నమ్మక రాంకుండె మ్మె మె 

యా 
నిమ్మెయి నిమ్మెయిన్‌ గదిమి యి మ్మెయిగుమ్మె నురమ్మురమ్ము వే 
రమ్ము కరమ్ము నెమ్మది తిరమ్ముగ నమ్మిన నన్నునెంచి చి 
త్రమ్మున నుంచియీలు నిరతమి(క వేంకట లనాయకా || 9 


G 


నెమ్మిక గీరణా*రిక్ర లనెమ్మికిం జల్కపటానిజోదుదో 

దుమ్మికి గండుతు మ్మెదల దొమ్మికి కమ్మున కమ్మదాది నె 

త్తమ్మికిం దాళజాలను ముదమ్మిగురొ త్రం నేలి నివునన్‌ 

రమ్మని గారవించ సుకరమ్మింక వేంకట శ లనాయకా ॥ 10 


కాటుకకప్పాదాయల చొకాటముగన్‌ దొవచిక్కటారిచే 

నాట మిటారికెందలిరుటాకుకటారితుటారి ధాటిగా * 
వాటునువేటుపోటు సరివాటగు “పాటి మాటిమోె వె 

న్నాటుగ నోర్వలే మనుక్తు నన్నిశ వేంకట-శి లనాయశకా ॥ 11 


G 


124 (శ్రీ, వేంక శుశ్వరల ఘుకృతులు 


ఉ॥ తమ్ములదాయ కా యభిమతమ్ముల మారు(దునేరి నొ లతాం 
తమ్బులకోరిచే శుకశతమ్ములు నాతతమాతనాతపవా 
తమ్ములు గండుకోయిలరుతమ్ములు మంజ ళచంచరీక గీ 
తమ్ములు [గమ్మనేసె రతిదన్నిక వేంకట 3 లనాయకా I 12 


ఉ॥! కామునిరాకరాక్‌ లచొకాటపు చందురురేక శేక యో 
మామిడి మోకమోర్‌ లసుమమ్ముల తేనియ వాక వాక ల 
య్యామని డాకడాక పసురందపువార్యము కేక కేక నన్‌ 
'బానుల బెట్ట దాళగలనా యింక వేంకటశే లనాయశా | 18 


(శ్రీ 
(ప్రీ వేంకేశ్వరలఘు కృతులు 
(శ్రీ వేంక పేశ్వర కళ్యాణము 


తము 
జయజయ కరుణాపాంగా | జయ హారిచితాసంగా 
జయ వళివిజితతరంగా | జయ జయ యలమేల్మంగా. 
మంగళ మల మేల్మంగకు | మంగళ మంగజ జననికి 
మంగళమే శృంగారపు | బంగారపు తల్లి కిని, 
జయజయ కోకిలవాణీ | జయ యలికులనిభావేణీ 
జయ జయ యంబుజపాణీ | జయ వెంకటపతిరాణీ, 


జయ జయ యలమేల్మంగా | జయ |శీవెంకటనాభా 
జయజయ మిక భ్యాణము | జయముగం శాడెద నెపుడూ-. 
శీకాంతామణి కౌంగిట | [వీకాంతుం డుండగనూ 
ఏకాంతమునకు దొరకొని | వాకళొనియెను భృగు మి, 

౧౧ 
మువ్వురు వేల్పులలోపల ! నెవ్వడు ఘనుండని తపనీ 
నొవ్వంగం దన్నిన యిప్పుడు | నొచ్చిరి మునులును ఘనులు 
ఉలాసపువే ఖెటుం౫క | మొలన ముని యరిగినను 

సహా, (౧9 
వెల్లివిరిసి సిరి సిగ్గున | కొల్లాపురముననుండో, 
హరి యచ్చటి కేతెంచి | హరిణీలోచనం గాంచి 
సరసపుటాసలం బిలువగ | వారితో సిరి యిట్లనెను, 


అరుసముతో (శ్రీవెంకట | గిరిశు విహరింపుదమూ 
సరగున నట పద్భ్మసరో | వరమున గూడుద మనిన, 


126 
10 


Ll 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


శ్రీవేంక శుక్వరలఘుకృతులు. 
శ్రీ వెంకటగిరి దగ్గణ | సౌవర్శముఖీనది దరి 
పావన జలముల పద్భస | రోవరమున౦ జేరిననూ, 
మండిత విభవము తొండ | మండలమున జెలువొందు 
కుండలిశయనేశుని. దన | నిండిన మది. దలపుచును, 
కమలాలయకును గనకపు | గమలంబులు [వీయమనుచు 
కవులహితుండు లోపలి తన | కమలంబుల. బూజించె, 
మించిన కా గ్తీకపుం. దొలి | పంచమి స్థిర వాసరమున 
మంచి ముహూర్తయునవి | వార్పలచిత నత్మతమున, 
దినకరకోటి |[ప్రభలతొ | కనకపు కమలము నడుమ 
ఘనమగు పద్మసరోవర | మున నిందిర జనియించె. 
అప్పుడు కావిరి విరిసె | మువ్పీరి పువ్వులు గురిసె 
ఒప్పీదములు కిక్కి-తీసె ! వొప్పున ధర్మము మెజసె, 
సురలును నసురులు ధరణీ | సురలు నరులు కిన్న రులు 
ఉరగులు సిద్దులు మొదలుగ | దొరలు నుతుల నిట్లనిరి, 
యిందీవర నేతంబులు | నిందిందిరచికురములు 
యిందుని సరియగు నెమ్ముగ |! మిందిరకును గడు నమరె. 
సాగమువలె నారునుబు | న్నాగమువలె పొక్కి.లియు 
లీగా మెటలుపువలె దేవాము | నాగరితకు గడు నవురె, 
నాములు దవిలెడి నవ్వులు | కోమలమగు నిగ్గులును. 
సోముని కాముని యందము | తౌమ రనంగ నెమ్మొగము. 
మెటు(గుల తిలకపు నుదురు | మెజుంగులతికలకు నెదురు 
అర నెల'కించుక ముదురు | తెజవ యొలుపుగల నుదురు. 
కమ్మని తావుల కలువల | (కా మ్మెజుగుల లీలను 
తమ్ముల నమ్ముల మలం ది | రమ్ముల కన్నులు గెలిచె, 


(శ్రీవేంక శేశ్వర కల్యాణము 18 187 


22 వనజమ్ములకును ఫఘనమె | కొనంగల కలువల మించి 
మినమినమను పెనుమినుకుల | కునుంగొనలగనుంగొన లమరలరె 


28 కళుకులు (శ్రీకారంబుల | కళుకులు గెలిచినయట్టి 
'బెళుకుల వజపుం/గమ్ముల | తళుకుల కర్ణము లమ లె. 

24 పాటల తిలచంపకముల | గోటున గెలిచినయట్టి 
నీటగు ముక్క_ర పీటుందను | లేటగునాసిక మమరె. 

25 అగడుగ(బగడపు సొగసుల | డెగడుచు నిగనిగ మనుచు. 
దొగరుల పొగరులం జిగురుల | నొగరులనగు నగుమోని. 

26 అలరతిరాయని శంఖను | నలరగ గెలిచినయట్టి 
కలకంఠములకు నెక్కు_వ | గల కంఠము కడుంజెలలౌ, 

27 (స్రీగల నునుపులు మెజుగులు |! సోగల బిసముల మించి 
సోగుల బాగుల తీగల | లాగుల కరములు నమరేె, 

౨8 ఒండొంటికి మునమాపుచు | నిండిన జిగివిగితోడ 
కొండల చెండ్రుల కనకపు | గుండలనగు చనుదోయి., 

29 గడగడ వణశుచు సింగము | నడుము గడవబెడ గమరె 
తొడగని తొడవగు నొడలికి | తొడవగ సతి నెన్న డును. 

80 కరికరముల నన(టులనూ | కరభంబుల గడుమిచె 
సిరిగల యొజపుల మెజుపల | గరగరికల నునుందొడలు.,. 

81! నునుప్లుల ననుపుల మనసిజు | ననువుదొనల పెను మొనల 
మినుకులగనకపు కాసెల |! నునుపు7లుచు చిజు. దొడలూ. 

898 ఉదుటుల నదుటుల ముదమున | మదమున బొరలెడి కరులా 
పదముల పదిలపు6 గదలిక |! సదమదమను తననడలా, 

88 చిలుకో కవురపు. బలుకో | యలమించులలో ెళుకో 
తలమను నజపు దళుకో | వలరాయని పూచిలుకో, 


128 శ్రీవేంక శుశ్వర లఘుకృతులు 


84 రంగో యమృతపుంబొంగో | ముగింట వెన్నెల చుంగో 
సింగారముల యరంగో ! రింగుల యల మేల్మంగో, 

85 అని యందజు బహువిధముల | నినుతుల గ రింపుచును 
కనుమూపుల మిన్నెల్లా ! మినమినమని మెజినగనూ, 

86 నెత్తమ్ములు చెంగలువలు | కొత్త మధూకంబులును 
గు త్తముగా. బెనచిన యొక | మొ త్తంబగు పూదండ, 

87 కరమున ధరియించిన యా | పరముని వరియించుటకూ 
వరుండెన్వడో” యని తలఫుచు | వరుసల గనుగొనె నపుడూ, 

కిక నాసవుంకనలు(డు శమనుండు | అసుర వరుణానినులును 
భాసురధనపతి శంకరు | లాసరి నుండగంజూచి. 

89 ఒక్కని నొల్లక చక్కని |! చిక్కని నెక్కల రథమూ 
యొక్కిన యక్క మలాముండు | దిక్కని మదిలో: దల(చె, 

40 రాతిని నాతిని జేసెను | వేతోజూతుని గనెను 
ఆతడే "పెండ కొవూరుడు | తాతగు ధాతకు తాతా, 

41 అని తనమనమున చనవులు | నునుసిగ్గులు పెనంగొనగా 
కనకపు పున్షలసరమా | ననజోదరు మెడవేసె. 

42 ఎదమోదను గప్పిన | పయ్యెదలోపలిచనుదోయి 
వాదలం బొదల పెనుజక్క._వ | కొదమలగతిం బులకించె. 

48 అమరులు కొమరులు [పమదము | లమరగ తమతమలోనూ 
గమకపు తమకము నిండిరి |! కమలయుం గమలాముండునూ, 

44 కలునల వై చిన కడు ర | వ్వలయవ్వని నవ్వులను 
జలజలమన హారిపై సిరి! పొలుపగు చూపుల గె, 

45 వెలుపలి లోపలి వలపులు |! మొలకలు మొలచినరీతి 
గిలిగింతల యా సౌలపుల | పులకలు మేనుల నిండె, 


46 


47 


48 


49 


50 


51 


52 


53 


54 


రగ 


56 


(శ్రీ/వేంకశేశ్వర కల్యాణము 18 129 


కరంగిన తలంపుల నంతర |! మరసిన నవుయబునవ్వులను 
తొరిగెడు చెమటల మేనులు | వారికిని సిరికిని నముచె. 


హారికిని గుడిక న్నదరె | సిరికి నడమక న్నదరె 
దరిదాంకిన (చేమ మి | దరికిని కడు దయివాణి, 

ది 
వఎందుగ6 గడు వేడుక గో | విందుని కాయిందిరకు 
సంది*ిదండల మెటజుంగులు | సాహోనినదం బిడెను, 
దిక్కుల వొక్కపు వాసన | మిక్కు_టమ్‌ యుండగ నూ 
రెక్కల చుక్కల కుక్కు_ల | పెక్కులు పువ్వులు గురిసె, 
నిండు కనకముల రథమూ | పెండి లరంగా యున్నా 
అండనె యః;ఫరగ “పెండిలి | దండియొనర్చంగయూ నె, 
నిపుణతల గనకపుం బుటిశెల | కపురపు బియ్యము నించి 
యపు డిద్దబిపె నిద్దణు | నపురూపంబుగ నునిచిరి, 
ఆహారుండును కవములజుండూ | మోహానముగ తెర దెచ్చి 
ఆ హారికిని సిరి నడుమను |! పోహూణగల మణుపూన, 
పాయక గురుండును గరుడుండు |! నాయకమగు లగ్నమునా 


ఆయ గం బవియుకు స | రాయ త్రంబని యనిరి, 


అంతట వేదము గురుకు న | నంతుడు దగ జదునగనూ 
సంతోషమున ముహూ ర్రము | చింతింపుచు నుండగంనూ, 


విభవము తోడుత వేంకట | విభుకల్యాణంబునకూ 
గుభులు గుభుల్లన సురదుం |! దుభు లప్పుడు మొరయంగా, 


తెర ్నక్కు_నం దొలగించి |! యిరువుర యొజపులు మెజయా 


పరువపు వయసున నునుసి | గ్గురియాడం౫6 జెలువమునా, 
17 


130 _ (శ్రీ) వేంక శుశ్వరల ఘుక తులు 


57 పల్ల వకరమునం బట్టిన | బెల్లంబును జిలకీరయు 
చల్ల నితలి మును ముట్టిన | వల్లభు శిరసునంబెపై. 

$8 ఇందిరయును వెంకట విభు | డందపు మోములుచూడా 
చందురుం డద్దముగూడీన | చందంబున గడుెలలా, 


59 ఆ పరమాత్ముడు ముందర | చూపులచవులను మించిన 
తీపుల మధుపర్క_ము తరి | తీపులుగా గావించె, 

60 సంగతినేంగి నముదుఃడు | గంగానది జలములతో 
శృంగారికి వెంకటపతి | కిం గొని వచ్చెను పాద్యము, 

61 సకలాభరణోజ్ఞపలయగు | సుకుమాారిని సహిరణ్యో 
దకభారల హారికొసగాను | అకలంకుం డారాజు. 

62 వారియును బదాావతియును | ధరనెల్లను రత్నీంచుచు 
తిరుపతి నా పద్మసరో | వరమున నెలకొసీయుందురు, ' 

6కి హరి యురముననే లవ్నీయు | సరసనె పద్మావతియును 
పరమానందముతో భవ | శరనిధి నోలాడుదురు. 


శ్రీ 
(శ్రీ వేంక'పేశ్వరలఘుకృతులు 
ఆల మెలుమంగా స్తవము 
00593౦0 
సిరి నెణీ నీలపురంగు'బెడంగుల | చిన్న రిపొన్న రి పెన్నె జితురుమును 
మురువగు పాపటచుక్క_ నుచుక్క_ను | మొ ల్రపుము తెపుసరిసిందురమును 
నుదయారుణకరచింబప్రతిబిం | బోద్యద్ధ గధగితశిరోమణియును 
ముదురరచందురు నుదురు చలముల౯ | మొలచెనొయనజనుముఖలతిరు 
పచ్చలరచ్చ్చలబొగడల మొగడల। పజ్జలసజ్జ్ఞలవ(,జపుమురువును [మణియును 
విచ్చలవిడివిడికెంపులమంపుల | విరినినెరవుకొనుబవి రెలహరువును 
మగరా కమ్ములకళ్కులతళ్కుల | మలచినచక్క-ని చెక్కుల'పెక్కును 
పగడపు జగడపు మోసిసుపాణియు ! పసిమి మిసిమిగల ముక్క_రనిక్కును 
చంపకసుమపరిహాసిక నాసిక | చక్కందనముల నింపగుసాంపును 
యమొరపుగంబర పుగదయకుదయం బె | యొలపుసాలపుదగు చూపులకోపులు 
మురిపెపు ముచ్చట ముసిముసినగవుల | మొలచిన చిలుకలకలుకుల పోపులు 
కులుకు కలికివాలుందెలి గన్నుల | కొమరులమరుతామర నగుమోనును 
అల చిందము చందము గలగళమున | నమ౦న మంగళసూ[తపు గోమును 
తుదలమొదల సిరిమేలగు జతనల | దొల్కుకళ్కు_.కుతికంటు గ్రండలు 
ఉదిరిపనీండి 'మొగ్గలనిగ్గుల జ | గొందగం బొందగు సందిటిదండలు 
వలయపుసొలపుల రుణరయుణరవముల | వలనవలనమగు|శీవా సమ్మును 
జక్క_వనడకలచన్నుంగవపై | సాం తీరై తగుహోరమ్ములు 
చిక్క-(౫గ(జక్క_(గ మేనంబూసిన | సి స్తగు క్‌స్సురి గంబూరంబును 
నవనిధులునుగల (శ్రీవర్లనక | ర్హముల నెదుర్కొనుమణిభుజకీ ర్తులు 
సవరణజల్‌ తర్‌ రైక నలుపు ప | చాందిన చక్క_నిపతిమలమూ రులు 


183 (శ్రీవేంక "టక్వర లఘుకృతులు 


చివ్వుననాభి బిలమ్మున వెడలిన | చీమలచాలనం దగునూంగా రును 

చివ్వకు నాకౌ నీకౌ నని బలు | సింగము( జెనకెడుకౌనుందీరును 
మెచ్చుల కుచ్చెల నెరిపె నొరపై | మెలంగిచెలంగు మణీకాంచీజాముము 
[గుచ్చుకొనంగ మానికము౯ జెక్కిన! కొలుకుల యొడ్యాణపుబలునీమను 
కిసమసనిసుము౯ దీవులరీవులం | గేరు తీరుపిరుదరుదు నొయారము 
మినుకుమినుకుమనిక దలిన మెర సెడు! మెటుంగుటొయారపుటూరులవీరము 
నందంబు హూళావహాళికాపహాళి యణ। పజ(దణిమిన జిగిబిగి చిజటుందొడలును 
శిందామరలకా గని తొ మరల౯ | గెలిచిన మృదుపదముల నిలుకడలును 
చిటిపొటి వేళ్ల కొ జిటుకుపొటుకుమన. | జిటికెశుమట్లపు మశ్చైలభంగులు 
ెటుకున జిలిబిలి గలిబిలిగల బొ | బ్బీలి కాయల నిబ్బరపు శెలుంగసులు 
బడిబడి గలుగిలు గల్ల నమొరసెడి | బంగరు టందియకవసింగారము 
నడుగులపె (బడు బడుగులగాచుట | కోయి పెట్టిన గండరపెండారము 
కతకొటిరతి |సతిభాభాసుర | సౌందర్యపు దిరుమేని విలాసము 
సతతానత సంరత్షణదీతూ | సంరంభ సమ్ముగసముల్లాసము 

కలిగిచెలంగు (శ్ర వేంక టనిలయుని | సునవటీస్‌స్థల సింహాసనమున 
నెలకొని యల మెల్మంగాదివ్య వి! నిర్శలనామముశందగు (\పియమున 
సకలజగ ముల బొజ్జను నిడికొని | సొకిన తల్లిని నినుగొవియాడెద 
ముకుళితకరకమలుండనై నీకు | (మొక్కె_ద నింక నా లేములువీజెద 
మాం దీన మనాథం పాహి రమే! మకుటాలంకృతక ల్పక కుసుమె 

మాం చేని క = కురు పరమే | మంజులచంద్రస్ఫురదురుసుష మే 
తుభ §ం మంగళ మధిగతపుణ్యో | తుభ్యం మంగళ మతిలావణ్యే 
తుభ్యం మంగళ మా ర్తశరణ్యే |” తుభ్యం మంగళ నుభిజనగణ్యే 
(శ్రీ/వరలత్మ్మీ జనని నమ స్తే | శీరాంబుధి సజ్జనని నమ స్తే 
భావభవాబ్దజ జనని నమస్తే | పాహి మాం జగిజ్ఞనని నమ సే, 


జాడీల అంలుల 


(శ్రీ 
(ప్రీ వేంకపేశ్వరలఘుకృతులు 
(ప్రసన్న వెంక చేళ ఏర మంజరి 
శ్రీరమణీమణి చి త్మపియకర ! వారిజలోచన వారణభయవార 
శంక్రరసన్నుత సకలామరహిత | పంకజభవవిత భవ్యగుణోన్నత 
లోకరశత్నణా లోకవిచతణ | పాకారిస్తుత భవ్య్వసులక్షుణ 
కంబుసుదర్శన ఖడ్లగ దాధర | శంబరహరగురుశార్‌ జ్ఞలసత్క_ర 
కనకమయాంబరకౌస్తుభ భాసుర | వనజోదర దోర్వహితమహీధర 
ఘననీరదసంకాశ సమా[శిత | మునిజనపోషిత ముచికుందస్తుత 
'దేవ దేవజగదీశ్వర చిన్మయ | (శ్రీవేంక టశిఖరిస్థిత జయజయ 
సేవకుండగు నేం 'జేయువిన్నపము | నీవే కై కొని కావనె కరుణను 
మోాచరితంబులు మిగుల నుతింప న | గోచరములుగద కువలయవల్ల భో 
ఐనను మోాచరణాంబుజములమది | సూనిరచిం చెదనొప్పగుమంజరి 
అవధరింపు సర్వాత్మ!|ప్రసన్ను (జ | నవవేంక టనగనాధువిభవ,ములు 
వివిధలీలలును వెలసినమహిొమలు ! వివరించెద నావిజ్ఞ తకొలందిని 
వర్గగణంబులు వరుసలు తిప్పిన | నిర్ణయపదములు నేర్పుల కెడసిన 
తప్పుదారులని తజిచ యుండిన | నొొప్పుననుగహామొనరింపుము దయ 
ధరణెమధ్య మున ధగధగితవసు | స్ఫురదురుమణిగణ భూరితటంబుల 
సురగరుడోరగ నరఖేచరికి | న్నరచారణులకు నిరవై వెలుంగుచు 
సంపన్న గమన జెలంగెడు మేరువు | వంపగు దశ్నీణ వార్థి మధ్యమున 
పాగ డొందెను జంబూద్వీపం బన | నగణితమహామలనభిరామం బె 
అందలి బహునారాయణ పూజా | మందిరములలో మహివిలసితమె 
నూటయెనిమిదగు మెటిస్థళమ్యుల | పాటింతురు తిరుపతి నలిశయముగ 


184 ళీ /వేంక శుశ్యర లఘుకృతులు 
శేపాచలమన( *లువు దలిర్చ్బుచు | భాపాసతికిని ఫణిపతి ₹ సను 
వర నసేయంగ నశమే రిత్న | స్త మయంబులు సానువు లపిోము) 
యా రా, 
కోనలు వాపు గుహలు నసంబులు | నానానోక హసూసన , శకాసషు 
లమరి(దుమమ.లు విమ హోదకిము౫ . సమలొకిరములు గణన *తతిము 
లలరులశేనెల నలవెడు తావులం | పులకంహౌడు పూదోటలు బహుళము 
శథకాంతిమ్ముల మిసిమి దం గ్నెవు . వశెైదనెధముల విధుల సొబగులు 
పచ్చలణోరణ సుం లకిడదఒల, ముచ్చగు ముత్యేప) మణుంగు ముగులును 
wt y య 
బంగరురింగు దొర 7డి ౫గృపహాము” | శృంగార మ్ములు చెప్ప నశ కము 
లె 
ఇ “| శేవువ ered ట్రై శాం డు జో yw 
చాతుర్వూ షం బలులు తె సన్‌ ' నీప్‌ వహిలచిన నిల (పజలును 
నవరత్న ౦బులు సవధాన్వంబులు | సవయాననవతు లవు సుందరులును 
గురుసంపద్భాసారిమగు నాపుర వరమున మ:శజనోపురముంటప తో 
రణ కేతు తెటిబాాగావరిణము | అప్పుడు సభయము లేర్పడనిచ్చుచు 
కప్పంబులు ఒహూ కానుకైెలుము సుద |! లొప్సింపగ సముదోన్న తిం చేకొని 
అప్పని ఉయభ "' ఘంబుల్యను , తెప్పకి నరములు దయసయుచును 
వొల్పగునష్టూరి. బొల్నుదడాంంబుల బెల్పంబు? పద్యాలయల్‌ొ" నా 
రి ల్చ పిభూవప.ణగాంత్‌ిం FO NAN కల్వాంతెరములు ౫రిమవహొంచియు 
ఓలిలటలియు” మునొంది గణనగవు శొలివాహనుని శః వ్వ ౦బులు 
ఆరయ వెయ్సిన్నుయిదు శతిమ్ములు ! మోటిన తొంఇ యా అటుంనుజన 
చందంబగు రాొషుసవరిము రౌ | ందుమానగ?ిరమను మాసము దా. 
గందతోత్సవకరె ము నడచుచు ! అండగ్న నొకనా( శెగియబక్స్పమ భూ 
మండలముసల మనుజుల కన. ' జానోదయములు య 
భూనుగ? అమ త త (దయ 
భూను?" రులు ఫుణ్యవతము సారము నిత్యోదయము 
జ్యా 5 soi నే న Ss 
అత్య ధిక _శయము్క లు వాతదా: | పత్వెము పుతులు బంధుజనంబులు 
గలిగి సుఖెన్న తఐవలం౧గగ వరము: | నిచ్చుటకొట క 'పాచ్చిన్నవేమను 


(తసన్న వేంకశేశ్వర మంజరి 1$ 186 


లచ్చియు సెనంగొన వచ్చిజగమ్ముల | కచ్చెరువగు చె ల్వతిశయమందిన 
పచ్చపయిరులను బంటలజంటల | గేదారమ్ముల స్వాదూదక ముల 
ఛాలిమంజరుల చజకుతోటలను | నేలాతాంబూలీ వస్తీక లను 
మూతచంపకస్తుత పున్నాగ | |వాతగో సనీ వకుళ దుమముల 

వారి కెడంబుల నవకదళిక్‌లను | పూగ[దుమముల( బొల్పగుపనసల 
జంవీరమ్ముల జంబూతరువుల | నింబ తీం|త్రిణీ సీపాశ్వల్లక 

దంబాగరు చందన సాలములను | మహి మజిగల భూరుహూ గహనంబుల 
బహూుళంబులునై పరగెడువనముల | మల్లెలమొల్లల మరువంబుల సె 
ల్ల వినజాజుల సల్ల లితములగు | కరవిరంబుల విరనాజుల బలు 
గురిగింజల “పెను గుంపులసొంపుల | పూంబేనెల నింపొదవెడు తావుల 
మలసెడు దశ్నీణమరుదంకురముల | విలసిల్లెడు బహువివాగంబుల నళి 
పుంజంబులచే రంజిల్లెడు ఘన | కుంజంబుల నతికోమలవనముల 

కొదమ చిల్కలను గుదిగొనుకోకిల | కదుపుల రొదలను గడునొప్పారుచు 
నీలోత్పలముల సెగ డెడు చెరువుల |! కాలువలను 'పెక్కగుబల్మడుంగుల 
పద్మాకరచులం బద్యాలయకును | సద్ముములై తగు పద్మచయమ్ముల 
చక్రవాకబక జలకుక్కుటము ల | తి _డల వర్గిలురాయంచల [పా 
పొలములమేయుచువలుందపొదుగులును! గులుకుచు (గుజ్తులం దలంచిచేంపి 
ల్లురియుచుం దిరిగెడి గోసందోవాము! మురియుపొల్పులనుజరి గడువృపష 


లం కెలుదప్పిన నతిజవములచే | జింకలగతి బలుజంకెలు వేయుచు [భము 
జంకెనచూపుల జనువత్సంబులు | గలిగిన మందల. గడుకోభితమై 
వెలసెడు గోపకబ్బందంబులచే | నంబరచుంబిత మగుకోటలం గడు 
డంబె న యగ డలం గొ త్తళముల | మేడలవాడల మెఖుంగు టరంగుల 
నీడల జాడల నింపగు తావుల | సున్న పుమిద్దాల చూపట్టుచు గడు 
నెన్నికశెక్కు, ననేకపురంబుల | జనపదముల వాసములై యుండెడు 

యా 


186 శ్రీవేంక కేశ్వరలఘుకృతులు, 


మనుజుల యోవీ.జ్ఞన నిక్షరంబుల | రంజిల్లుచు మను రాజ్యంబునకును 
పంజరమై జనపాలననేయుచు ! (శ్రీరంగోశ స్థిరపట్టణమున 

నారూఢిగం బట్టాఖివ్‌. కుండయి | నీతిధర శ్రీముల నెలవులు దప్పక 
చేతోమోదము సేయుచు సజ్జన | జూతంబుల పఫపూజనములు సేయుచు 
అరిభూవర మకుటాంచితమణిగణ | కిరణస్సురితాం ఘీయుగోస్డ (లుండ 
సకలై శ్వర్య సుసంపన్నుండగు | చిక దేవనృపాలక శఖరునకు 

స్థిరమై నిబిడ శ్రీధాన్యమ్ముల | వరధనసంపత్క_రమై వెలయుచు 
కావేరీ పాక్కకుబంతరమున 1. (దావిడదేశాద్యమ్మై పరగెడు 
వామలూరికిని వరలెడు ను తర | భూమి నపరిమిత భూజంబులచే 
పటుశే లంబుల కటకపుశ్ళంగో | తేట సాన్ముప స్తరములం బర-పై 
త్రులనీవనములం దుహినాంళుశిలా | ఫలకొజ్బ్వలన్రుణి పం కులడంబై 
వనలథ్మీకి నిరవై చెలువొందెడు | వనము కనుంగొని వదలని పియమున 
అచ్చట నెలకొని యఖిల ధన్యులకు। ముచ్చట లొసంగంగ ముద మ్గులమగు 
నరితట. ద్య శ్సాంత్యమ్మున హోలిక | సంతతులను గడు సంతసమందుచు 
తృణకాష్టంబులు చెచు చఛటకొజకై | గుణములు” కొని గుంపులు 

చని వనసీమల సంచరించు చో. ! గనత్క_నరుచి భునమె నెగడంగ [గూ+డుక 
వలగొను మెణుప ధళధళ 'వెలుంగగ | మలసినజ్యో తిర్భయ మై యుండగ 
కనుగొని జను లాకంపమునొందుచు | తనువులు మరచిరి తత్సరవశమున 
నంతట 'ెలిసియు నాళ ర్యంబున | నెంతయు [(భమితస్వాంతంబుల నా 
చెంతల నుండక చేరిపల్లియల | వింతిసుద్ది యిది వినుండని జనులకు 
నెజింగించిన సర్వేశ్వరుండగునా | తిరుపతి వాసుండు తిరువేంకటపతి 
వచ్చి యిష్పు డీవనమున నెలకొనె | నచ్చెరువని జనులందలు పొగడుచు 
నచ్చటి కిచటి ప్రజావళితోందగ | మరలివచ్చి యామప్పిదమగుచో 
నప్పరమాత్ఫున కావాహనమని | పూజలొనర్చిరి పొంగెడు వేడుక 


(ప్రసన్న వేంకశేశ్వర మంజరి 1% 187 


రాజిల్లెడు సుమరాజంబులచే | నానా రలు జగ మంతయు నెగడంగ 
భావంబుల జనపంక్తుల కెల్లను | అత్యాశ్చర్యకరంబ చన నో 
నిత్యాత్మా యని నేర్చున. బొగడిరి | ఆ వేళకుందగినట్టి మందిరము 
గావించిరి యొడికంబుగ జనములు |! తదనంతరమున దనుజూంతక మి 
పదపద్ముంబుల భో క$ంగనుంగొన | వెదకుచు జేషండు విహగాధిపుండును 
సదమలగుణు. డంజనకొమరుండును | సనకసనంవన మువిసంఘంబులు 
నినలేజులు పన్నిద్దజు సూరులు | మానుగ వివ్వక్సేనుయు మొదలగు 
నానాపరిజను లా నారదు(డును | చేవగణంబులు దిక్సాలకు లా 
వనమున కధికజవాతిశయమ్మునం | జనుదెంచి మహాసంచోషమ్మున 
(మొక్క్‌_న వారల ముదమునం నుగాని|యిక్క_డనిల్సికి నిది నాతనమగు 
తిరుపతీియగు నిట నరవై భవములు | చిరతరమగునని చెప్పినపీమ్మట 
మజే గరిమమ్ములు నెజ పెడుకొటి స్‌. వరచిహ్న మ్ముల "తెజిగెటింగిం 
పేరుకల్లి కోనేరన జగముల | నాహాఢిగ దీవ్లాంబువు పొడమిన _[పుచు 
పొడగని యందణు భువినద్భుతమని! యుడుగక సన్నుతు లొనరింపుచు నిం 
పడరగ స్నానములందజు సేయుచు | బడలిక లెల్లను బౌసిరి జనములు 
ఆవిభవంబుల నన్నియుం గన్లొని | (శ్రీవైప్టవు లర్చించిరి భన 

ఇటే మహా త్వము లెక్కడ నెజయగం | బుట్టిన నల్తెసభూరిజనౌభఘుము 
కాసులు రూకలు కనక టంకములు | భాసురదివ్యాంబరమణు లొప్పంగ 
కానుక లవి వ్యెైలముగం చెచ్చి3 ! ఆణిముత్యముల పహోరుబులతో 
నీరీతిని శనివారములందును | మోజీన పరువులు మెం జేతేరగ 

వచ్చిన జనులకు వరము లొసంగుచు! అచ్చుగ మైజాడ్య మ్ములం బాప్పుచుూ 
భూతళంకలును భీతిరుజాళులు | చేతుల ముణుగులు జిహ్మా్యవోషము 

పాత వే(కులును బటు కుష్టు కఫ | వ్యాధి బౌధలును హారియింపుచు జి 


ద్పోధనవేయుచు: బురుపోత్రముండై. | చిక్క_చేనరాజేందుని కలలో 
18 


188 (శ్రీవేంక శేశ్వరలఘుకృతులు 

అక్కజముగ( (బత్యతీం బై నను | (మొక్కి_లేచి కరములు ముకుళింపుచు 
నిక్కము వేంకటనిలయుండనుచును | అక్క_జుతో ధనమర్పణ లొసంగుచు 
మక్కువ గిరిపె మంటప వితతులు | నిక్కగు గోపుర నిచయంబులు సెం 
నెక్కిన శిఖరము లేర్పడు తోరణ | కంభములు ఘనాగార [వాతము 
లంభఃపూఎతమైన కొళంబులు | వివిధ చ్మిత్రముల వెలసిన తేరులు 
ధనళచ్చత్ర పతాకము లమరంగ | (శ్రాకరమె తగు పాకారంబు ల 
చేకంబులు నిర్మింప(గవలె నని | నియమించినగతినే తిరుపతుల ను 
భయములుసేయగభ కులుపూనిరి[తమవుభయములుగ ధనములనిచ్చుచు 
అమితములగు పను లందరు చేసిరి | వాహనములు వెలువంబుగంజేసుక 
(శ్రీహరికని మణీ తెచ్చిరి దాసులు | అంతట పట్టణ మమిత సుప్రజా 
సంతితిచేం గడు సంతసమయ్యెను | అంగడివీధుల నమిత వస్తువులు 
శృంగార ములై చెందెను సిరులను | ధరణీసుర మందిరములు తజ 
గిరువిభులు సుస్థిరముగ నొప్పెను | ఆటపాటలను నచ్చరసతులకు 
మోటనంజూఅడు మెటుగుంబోణుల | నాగవాస మతి నాగరికంబ 
'రాగంబున గృహారాజు ఖోనర్చిరి | ఈపిధమున6 బురియెసగగ గిరిపె (6 
గావించిన శృంగార గృహంబుల | శుభదివసంబున విభ వోన్నతుండై. 
రభ సమ్మున తూర్యములు చెలంగగ | అలమేల్శ్మంగానలినదళా శీ యు 
వలగొను పరిజన వర్లమ్ములతో | పరమానందం బలరగ నిల్చిన 
సరసిజాతు మోాచరణాబ్బములకు | ఘనతర సాష్టాంగ నమస్కారము 
నురుభ కిని నే నొనరించెదనో | జగలిశ్వర మిాదగు తిరుణాళులు 
అగణితములు నాశలవియె పొగడను | వివరించెదనే విన్న కన్న యది 
అవధారు సమసామరవందిత | అఆజుబుతువులకు నభివందితమగు 
తకు జగమున. బొలిచెను! వెడవెడ విసరెడు సుడిమూరుతముల 
తడయక తరువుల తరచగు పష్యత్రము | లన్నియురాలంగ నటతోడోడుత 


(వసన్న వేంకటేశ్వర మంజరీ 1$ 39 
మీన్ను నలుగడల మెజుపులు మెజిసెను | నిగనిగమని బలు నిలు చేరంగ 
నగమ (ప్రతతుల చిగు రిగురించెన | విరహిమృగంబుల వేంటాడు క 
మరుండార౮ెరికిన సురియల తెజుంగునం1జూతకిసలయసోమము మెర సెను 
ఆతీరున సొంపగు పాదపముల | పల్ల న్రలకు మది పల్లటమందంగ 
పల్ల వకోరకపం నులు తనరెను | (పసవగుచ్చములు బటున్రశ లాటున్ర 
లెసగు ఫలంబులు రసికులక య్యెను | ఫిక్ర ముల మనములు వికసన మంజెను 
శుకనికరమ్ములు సొంపు దనర్బెను | మధువ్రలు రుతు కమంటిగోలుచును 
మధుకరములు రమ్మని విహరిం చెను! మజిగలపతులు మహనీయను౫ 
మెర సెడు ఫలముల మెక్క_.( దొణంగెను! చందనమారుత చయములుపరిమళ 
మందుచు వనముల నల్ల నమెలంగెను। చెఅకువింటిదొర పురిగొని జలముల. 
బరపుచు పాంథులపై దండెత్తెను | ఈవిలసనముల నిట్టాప్పెడిచో 
నావై శాఖం బనునెలపొడమిన | (పతిశనివారము నతులోత్సవములు 
వితతస్యందనగతి దివసంబుల | నీడుజోడులే చెందును జగముల 
మాడవేడుశకలు కోభనకరములు | అని దిశలం (బఖ్యాతం బె నను 
మనుజ[వాతము మసలకవచ్చెను | భూమివరు లుప్ఫొంగడి వేడుక 
సామజహాయరధథ చతురంగబల | సోమంబులతో సొలయక వచ్చిరి 
ఆంధ చేశ కర్హాటప్రజ నీ | రఇథమ్ముగ నతిరయమున వచ్చెను 
(దావిడ ఘూర్హ రధరణపతులును | నీవసుధను మజీ యెన్ని దేశములు 
గలిగిన వన్నిటం గల (ప్రజ లెల్లను | విలసిళ్లైడు కడు వేడుకవచ్చిరి |లుళా 
(బాహ్మణజనములు (ప్రబలుతు[తియులు 'గహ్వరగుణములుకలుగు శ్యు 
వాలుగుజాతుల నానానరులును | చాలుగట్టి యనిశ మ్మరుదెంచిరి 
తమ్మటంబులును ధవళశంఖములు | కొమ్ములు పిల్లంగోవులు మొరయగ 
చిటితాళంబుల నటునిటు తట్టుచు పటుగతి నాడెడు బహుదాసరులును 
వచ్చినిండి యావరపట్టణమున | నిచ్చకువచ్చిన యిరవులు గైకొని 


140 శ్రీ ేంక పేశ్వరల ఘుకృతులు 


ధిమిధిమియని మందిరముల వీభుల | కొమురగు వనములు కొలనులకెలనులు 
నెక్కడంజూచిన యొడమింతయు లే | కక్కజముగ [ప్రజ యంతయు నిండెను 
జాతరడినములం జక్క నినీథుల | నూతనతొరణజాతము లొప్పెను 
కురుంజు మెరువులు తేరచప్పరములు |! అరపటిగలు పురి నగణితమయ్యెను 
పట్టాంబరములు పటుకేతనములు | పట్ట్రణమునగన్న'టైను మెజియుచు 
అగరుధూపసాం[మాణిగుగ్గ్నలపు | పొగలెందును ఘమ్మున వాసించెను 
చందసోదకము చల్రిరి వీధుల | పొందుగ ముత్యపు (ముగ్గులు వెట్టిరి 
ఫలకదళికలును బహుకముకమ్ములు | సులలితేముగ చెజకులు నెళనీళులు 
ద్వార దేశముల దటుచుగం గట్లిరి | భూరిసంపదల పుట్టి ల్లనగను 

ఈగతి విభవం బెసగంగ6 బశ్చిమ | సాగరమున రని చయ్యన్మ్నగుం గెను 
నలువ య గాల్నిలువక తిరుగంగ | నలసిన చనుమని యలరవివీడ్కొని 
చులువగు ఖగపతిగెవ కనుంగొన |నిలిచ నరుణు6 డన నెగ డెను గెంపులు 
నీడంబుల ఖగనివహాము చేరెను | అడెడుభృంగము లరవిందమ్ముల 
యుదరంబుల నెమ్మది నిదింపుచు( | బదిలం బ యుప్పారుచు నుండెను 
అంబర మనుచప్పరమున 'దెవక | దంబము ఫున్వులదండలు కట్టియు 
పరిమళభూపము పరపిన తెజుంగున | గురుత'రకములు నిరులును నిండెను 
అదన నమరులకు నమృతంబొసలిన | సదమలపుణ్యం భొద వెనొకో యన 
వీశద చందికలశేశి యుదయించెను | దిశేలెల్రను గడు తేజం బంకును 
అప్పుడు పరిచరు లతిసం భమమున | నొప్పుగ ఖగవిభు నొగి( గై సేయుచు 
'తారహారములు తేగుపదకంబులు | చారుముత్య ములు చే "కట్టు రుచి 
స్ఫారంబగుకోటీరాంగ దములు | గండపెండెములు కడు నొప్పుగుపూ 
దండలు ఘునలీతాంబరచయములు | మెచ్చగుక స _౦పచ్చక ప్పూరం 
బచ్చెరు వగు జవ్వాదికదంబము | తెచ్చినమన మున పాచ్చిన వేడుక 
అ-చచ్చుగం దద్భూపాలంకృతు(డై | కనక్రాంబర మొడికంబుగం గట్టియు 


(పసన్న 'వేంక శేశ్వర నుంజరి 15 141 


ఘనశంఖసుదర్శన ములు పట్టియు | నరకౌస్తుభమణి యురమున నెలుంగంగ 
మటణీ తులసివిరుల్‌ సరములు మెరయగ | శతకోట్వర్యమసంకాశమ్మున 
పతగాధీశ్వరుపై మోదముతో | అధిరూఢుండై యలవే.ల్మంగా 
మధురవాణి యుర మందునెలుంగంగ | తిర్వీధికి వేంచేసెడువోఘన 
తూర్యంబులసందోహము (మోయగ | పగలువత్వలును ప'జులు దీవ 
ట్రగణీితములునై యటు ముందర జన! గొడుగులువడగలుకం చెలు మెండై 
యెడయింతయు లేకి రుగడంబట్రంగ | చేతాళంబులు చెంగులు మురళీ 
శ్వేతశంఖములు చెల్యుకాహాళలు | తప్పటలు మర్లిళములు వడివడి 
కొప్పు వీరణము లొప్పగుఢక్కలు | నాద్యంబ యెన్న6ంగందగు పంచక 
వాద్యంబుల రావములు చెలంగంగ | విశితంబురలు చెడ వెడమోటుచు 
గానమ్ములు భాగవతు లొనర్పగ | భూవినుతిమ్మగు (దావిడ వేదము 
(శ్రీవై ప్లవులు వచింపుచు నడవగ | మేళముగ్భుచు మెలకలు తహ 
'తాళంబు గతి తప్పక నాడగ | ముందర జన 'వరముఖ్యులు తేజు 
సందడింప హాయసామజముల ప |! నెక్కి వేడుక ల నే తెర్న జను 
లక్క_జముగ నిండారుగ నడవంగ | బిరుసుపొణములు బిసబిీసరవముల 
దురుసు నభమున( దొట్లుచు మొరయగ | అటుముందట చతురంగబలం 
పటుగతి నడవగ బహాుళోత్కట మ! యీగతివీధుల నే తెంచెడు-వో [బులు 
ఆగరుడోత్సవమపు డీవషీంపం | క్రందుగ సురముని గణములతో సం 
క్రందనుఃడును దిక్పాలకముఖ్యుల | వనితలతో (పసవమ్ములు గురియుచు 
చనుబెంచిరి పుష్కరమార్షంబున | తుంబురు నాళదు లంబరపథమున 
తంబుర వీణాధరులయి పాడిరి | ఏడనివేడుక వేలుపుక న్యలు 
ఆడుచుపాడుచు నలరుచునుండిరి | పౌరజనమ్ములు బహాఏధ ఫలముల 
నారి శెడంబుల నై వేద్యములుగ నర్పించుచు. (బమదాతిశయమ్ముల 
నేర ఎడంజూచుచు నింపున నలరిరి | యిట్లసం భో మం బెసగ౫ గస్యపు 


143 శ్రీవేంక శుళ్వర లఘుకృతులు 

పట్టి నెక్కి. యపృట్టణవీధులం | జుట్టివచ్చి గిరిసోపానమ్ముల 

నెట్లన నెక్కియు నిజభవనస్థలీ | గరుడుని దిగి మణి గణరోచులచే 
నొరసె తనరెడు నరమంటపమున | నధివసీంచి (శ్రమ మల్లన దీర్చుచు 
మధుర ఫలములు మజే నానావిథ | చ్మితాన్నమ్ములు చిరువాలును మె 
లతిరసములు ధధ్యన్న మ్ములతో | నారగించి భ కానీకి ములకు 
కోరినవరములు కూరిమి నొసగుచు | నవరత్న జల భవనాంతరముల 
నవకుసుమంబుల నవక మ్రతగు | మంచమ్మున సమ్మతి నిందిఠరతో 
మించిన వేడుక మెలంగుచునుండెడు | (శ్రీ వేంకటగిరి దేవ నమ సే 
భూవినుత మహాపురుష నమ సే | మోనశరీరము పూని సోమకుని 
బానడంచియును జదువులు ఛాతకు | దయచేసిన మాధవుండ నమ ౫ 
శరనిధి మంధరగిరి ముణిణగినవో | గురు కమఠాకృతిం గుధరం బె త్రియు 
సురులకు నమృతము సూరగనిచ్చిన | పరమాత్ముద మాపరుండ నమ స్తే 
ధరచుట్టుకొనుచు చానవుంబొలిగొని | కిరిరూబేంబున మెరనీలోకముల 
నలరించిన దై త్యారి నమ సే | వారిం జూపర వో రని బాలునిపె 
చురచురజూ చెడు సుర వై రిని నర్‌ | హరివె కంభమునందు జనించియు 
బరిమూర్చిన ఘనబలుండ నమ సై | బలి నణంగించెడు తలపున నటువె 
యిల మూ డడుగుల నిమ్మని 'వేడియు | పుడమియుదివిరెం డడుగులం 
కడుళూర త్రిన్మిక్రముండ నమస్తే |! ధరణీవరులతి దర్చంబున మై [గొలిచిన 
మరచినవారల మర్తించుటశై | జమదగ్ని మునీళ్వురురాముండ వగు 
నమిత మహాస త్వాఢ్య నమ సె | రవికులమున దశరథ రాముఃడ వె 
దివిజనై రింబ క్లిముఖునిం గూల్చిన | మునిజనావనామోద నమ సే 
ధరణీభారము పరిహరించుటకు | అరియంగ వసు దేవాత్మజుండ వె 
కంసాది మహాగర్వాంధుల వడి | హింసించిన లోకేశ నమ సే 
క్రిపురరాక్షుస స్త్రీల మానములు | నిపుణత! చెజిపగ సీవుబుద్ధనై 


(పసన్న వేంక శేశ్వర మంజరి 15 148 
హరుచాపమ్మున శరమె నిల్చిన | సురలోకస్తుత సుగుణ నమ స్తే 
తురగారోహణ మొనరంజేయుచు | మెరయుకల్కివయి తిరిగి జగమ్ముల 
నిరవుకొల్పు దేవేశ నమ స్తే | పరగ ననంతాంతర రూపములు 
ధరియించి నిరాట్పురుషుండు నీవై | పరమానందం బలరంగ సుస్థిర 
పరుండగు (శ్రీగోపాల నమ స్తే | అపరాధసహ,సానీకమ్ముల 
నపరబుద్దియుతుండై నేం జేసినం | గృపతోడుత రశ్నీంపగవలయును 
నిపుల బుద్ధియును విమలజ్ఞానము | భవదంఘీద్వయభ ౩ యు నొసగుచు 
భువనపావనాంబుజభవవందిత | మణి మోాగుణగరిమంబుల నొప్పెడి 
వరవుంజరి యెవ్వరు పఠియించిన | (వాసిన విన్నను వరసాఖ్యమ్యులు 
దానీసుత మి తామోదమ్ములు | ధనకనక సమ సై శ్వర్యమ్ములు 
ఆయావ్యములు చిరారోగ్యమ్ములు | బారుతాపములు సకల నిద్యలను 

నసద్దుణముల సెనుపొందుదు రిల | నీకృతివసుమతి నినచందాదులు 
భూమిధరములు పాలుపగుతారలు | నెన్ని వత్సరము లిరవె యుండెడు 
నన్ని హాయనము అతి విలసితిమై | యుండగ రక్షణ మొనరం జేయుము 
పాండవపాలన పరమదయానిధి | తవడాసోహాం తవదాసోహాం 


నవేపాచలనిధ నమ స్తే, 


శ్రీ 
(శ) వేంక పేశ్వరలఘుకృతులు 


(శ్రీ వేంక పేశ్వరపంచచామరములు 
వన 

(శీరమాధివా కృపాధురీణ స్కుప్రవీణ సం 
సారదూార వాసలేందచందకోటిభాసురా 
నీరజూసనాదివంద్య నిర్దుణస్వరూప ఓం 
కార నిర్వికార చిత్ప్ర)కాళ వేంకశుక్ళ్ణరా ॥ 
_గశ్రీమహేశవందితా విరించిపూజితా నుగో 
(తామరాత్మజామృత్మ్య పదా సదామరస్తుతా 
సామ వేదగానలోల నాధురషకా భవ 
న్నామయోగి హృన్ని వాస నాథ వెంక కుశ్ళరా | 
పామరుండన మదించి (బహ్ముఖాతకుండనై 
కాముకుండ నైతి నిన్ను. గాననై తి నయ్య యో 
తొమసంబు మాన్ని నన్నా ధన్యు (జేయు మోభువిన్‌ 
నామయోాగిహాన్ని వాస నాథ వేంకశుశ్వరా ॥ 
బె లనుండి బైలు గల్ల బేల గాలి గల్ల బల్‌ 
గాలినుండి యింగలంబు గ ల్లై నింగలంబునన్‌ 
నీలువుక్తై నీలనుండి నేలవుక్సై నిట్టి భూ 
తాలనుండి మేనువుక్సైం దండి వేంక కేశ్వరా ॥ 
యీాసువర్ణ్ల రత్న రాసు లిండ్లు తల్లి దండ్రులున్‌ 
ఈసహోధరుల్‌ కుమారు లిమ్మునోహరాంగనల్‌ 
యీోసగో(త్రబాంధవాప్తు లీగజూశ్వముల్‌ భటుల్‌ 
ఈసమ స్త మిందజాల మశ వేంకళుశ్వరా ॥ 


(శీ, వేంకశుశ్వరపంచచామరగములు 16 


ఆశ గన్న దర్తిదండు లాండు బిడ్డ లన్యులున్‌ 

నాశ మా “అెతీింగి తాము నాశ మూ కెజటింగియున్‌ 
దోసి మాయ మోసపుచ్చుతోవ మూఢు లయ్య యో 
'లేశమంత ము న్నెజుంగలేరు వేంకశేశ్వరా ॥ 
హిరణ్యమందు భూవణాదు లెల్ల 6 గల్లురీతి సా 
గరంబునందులం బహూరిగ్షికల్‌ జనించు కై వడిన్‌ 
పరాపరస్వరూపమెన (బహ్మమందు నిమ్ముహో 
చరాచరంబు లుద్భనిల్ల సాషమి వేంక శుళ్వరా॥ 
ఆకసంబునందు గాలి యాకులందు నిందునై 

జోక నూవులందు నూనె సూర్యునందుంగాంతియున్‌ 
మాకులందు నిష్పు లున్న మాడ్కి_ నీసమ సమం 
'దేకమై వెలుంగు నాత్ఫు( డీశే 'వేంక శుళ్వరా || 
అనంతమందు సంభవించు రట భూతరాసులున్‌ 
అనంతము న్న ఖండయాస మె వసించు కై. వడిన్‌ 
తనంత యీసమ స స కల్పితంబులందు నాత్మయున్‌ 
దనంతనే తను తడు ధన్య "వీంక శేశ్వురా ॥ 


ఆకసంబు నీలవర్ల మట్రయుండు కై వడిన్‌ 
కాకిచిప్ప వెండియల్లు కానవచ్చు క వడిన్‌ 
ఏకమై వెలుంగునాత్మయెల మూఢకోటికిన్‌ 
జోక్ర వేజతోచుచుండు సుమ్ము వేంకకేశ్వరా ॥ 


కులాచలంబు లన్ని యిళ్లు (కుంగినన్‌ సమ్ముదముల్‌ 
కలంగినన్‌ ధరాతలంబు కంప మొందుచుండినన్‌ 
మెతుంగువహ్నీ చల్ల నెన మిన్ను వచ్చి (వాలినన్‌ 
చలింప. డాత్మయోగి సుప్రసన్న వేంక కుశ్ఫరా || 

19 


145 


10 


11 


146 


(శ్రీవేంక శేశ్వరల ఘుకృతులు, 


వెండికొండ యె ల్రినట్టి వీరదాన వే్యదుండు౯్‌ 
గండుమిోజీ పానిందోంగం గట్టినట్టి వాలియున్‌ 
చండ బౌణ మేసి వారి. జంపినట్టి 'రాముండున్‌ 
ఉండిలే ధరాతలంబు నొంద 'వేంక శేశ్వరా | 
కనంబడే పపంచ మెల్ల. గన్లొనేటి యాత్మగా 
మనంబునందు నిశ్చయించి మానియై చరింపుచున్‌ 
వినిర్మలా(భ ముల్‌ వలెన్‌ భువిన్‌ జరించునట్ట స 
ద్ద్ఞనుండు రాజయోగి సుమ్ము సామి వేంక శుశ్వరా ॥ 
కన్నక్‌ న్న-వోట్ల కడి షి కాకుసేయుడెందమున్‌ 

వన్నె వాసి యిచ్చుగురువు వాక్య మెన్ని నిల్పుచున్‌ 
తన్నెటీంగి నిన్నెటింగి తన్నునిన్నుగా నెజిం 
గున్నవాండె సుమ్ము రాజయోగి వెంక శుశ్వరా ॥ 
ము  క్రికాంతయన్న పేరి మోహనాంగి యుండగా 
యు క్రీ నావఘాటిం గూడి యుండ లేక యజష్ఞుండై 
భ కిలేనిమాయ యనెడి పాపజాతియంగనా 
సక్తుండై. నరుండు చెడును స్వామి వెంక శేశ్వరా ॥ 


తనమనస్పె యెంచిచదూడ తన్ను6 జంపుళత్రువుక్‌ 


దనమనస్పె యెంచిచూడం దన్ను. (బోచుమితమున్‌ 


తనమనస్సు కోడెనేని తనకు శత్రువే సరీ 
తనమనస్సు గెల్బెనేని తనకుబంధువే హరీ ॥ 
అక్క. రాకు వేసి ప్లు నంబ లింత పోసినన్‌ 

లికె అ ~ 
చక్కెరాను పాలుగూడు చాలంబెట్ట (మొక్కినన్‌ 
దిక్క-రించి వచ్చిపెట్టి ధిక్కరించి కొట్టినన్‌ 
బక బూ నున్నవాండె యోగి 'వేంకశుశ్వరా || 


12 


18 


14 


15 


16 


17 


(శ్రీ వేంకశుశ్వరపంచచామరములు 16 


శుభస్వరూపరత్నముల్‌ విశుద్ద హేమ తారముల్‌ 
(పభంజనుండు భూమి సర్రభత్షకుండు గంగయున్‌ 
విభావసుండు చందుండున్‌ బవ్మితులై న పోలికన్‌ 
అభేదజీవుండున్‌ బవ్మిత్రుం. డయ్యె వేంకకేశ్వరా ॥ 


అల్ల పంక మందు జూడ నబ్ద్బమున్న క వడిక్‌ 
చల్ల నబ్దప(త్రమందు జలము లున్న వె ఖరిక్‌ 

తెల్ల నద్దమందు నీడ 'లేలుచున్న పోలిక్ర£౯ 
ఉల్లమందు జీవు. డుండు టొప్పు వెంకశుశ్వరా | 


లోకమందు గబ్బీలంబులుళ. శుకంబులున్ను భో 
లాక్‌ ముల్‌ ముహోరగింబులున్ను గాన్టిభంబులుక్‌ 
మేకలు న్పకంబులు న్నెమిళ్లు ము $ంబొందినక్‌ 
పోకుమానవుండు ము క బొందు వేంకకేశ్వరా ॥ 
శుక్ర నడ్డగించు వెండి శు_క§౫న్న విమ్మటకా 

శు కియందె లినమయ్యె సూటి నంబుజోదరొ 

ము క్ర నడ్డగంచుమూయ ము హైం డై నపిమ్మటక 
ము_క్రయందె లినమయ్యె ముద్దు వెంక శుశ్వరా || 


స్నానముల్‌ (వతంబు లాటతు శా స్త్రముల్‌ పురాణముల్‌ 


దానముల్‌ శివార్చనల్‌ కథల్‌ [వతోపవాసముల్‌ 
మాన ముత్సవంబు లాగమాదు లన్ని కర్మిశే 
కానీ ప కింపు గావు వెంక కశ్వరా ॥ 
కష్టజీవనంబు నెంచి కాంతు నింతకాల మో 
సృష్టిలోన దుఃఖపడుచు( జిక్కి_నాడ నోవారీ 
(భష్టుండై. త్తి sag గృపాకటాత ముంచి నా 
కష్టమైన మోమపదము లిమ్ము వెంక కేశ్వరా ॥ 


147 


18 


19 


20 


21 


22 


జతి 


148 


(శ్రీవేంక శుశ్వరలఘుకృతులు 


అమేఘు మైన నెండమావులం చెబుంగకే జల 

(భమ్‌ జనేటి లేటిం బోలె (ప లేక యు. 
సమ స మాత్మగా నెబుంగ జాల కూరశే జగ 
ద్భృమ౯్‌ జెడు్‌ సరుండు సుపభావ వెంక శేశ్ళరా ॥ 
దారి నేంగువేళ నొక్క తాడుగన్న చో (భమన్‌ 
భూరి సర్పభీతి నొ దు పందరీతి మాయే 
కోరి తానె జీవుండంచు. గోంచవారి నీచసం 

సానభీతి నొందు నాత్మ సామి వెంక కేశ్వరా ॥ 


నామనంబునందు నీవు నన్ను. చబాయకుండణగా 
నీమహత్వ మేనెజబుంగ నేర క @ మన్‌ 
భూమిలోన( బుట్టపుట్టి పోయి పోయి చూచఛితిన్‌ 
స్వామి నిన్ను. జూపవే (ప్రసన్న వేంక శుళ్వరా ॥ 
ఉర్విమో6ద వెళ్తగాము వొ *ల సంచరించినన్‌ 
సర్వోతంబు మి6౭ద. 'బెద్ద్రపామురీతి నుండినన్‌ 

గర్వి నీనిజంబుగన్న గాని ము8 బొందునా 
సర్వలోకనాయకా (పసన్న వెంక శుశ్వరా ॥ 


అసత్య మెన దేహ మందు నాసపుశైై వెజ్రిన 
వసుంధరం జనించి దుఃఖవార్థిలో. మునింగితిన్‌ 
(పసన్న రూప సద్వివేక భ కము ౩ సౌఖ్య ముల్‌ 


ఒసంగంగా భవత్కటాత మోపు వెంక టశ్ళరా ॥ 


తనంచెయున్న దిజ్ఞగంబు తన్నినా జగంబు బే 

దనెంఛి నిత్యమున్‌ సమస్త మంతరంగద్భ్భుచే 
ఘనంబు దోప నొక్క_రూపుగానె చు*చునట్టి స 
జ్ఞనుండే రాజయోగి సుమ్ము సామి వేంక టశ్వరా || 


26 


28 


29 


(శ్రీవేంక కేశ్వరపంచచామరములు 16 


మృ సీకందు బుట్టినట్టి 'మెందుకుండ లన్ని యున్‌ 
మృ లక న్వినాను నుర్వి మోందలేని పోలికన్‌ 
సతునుండి తోంచున(ఏ సర్ఫునామరూసముల్‌ 


౬ 


సత్తుకు౯ా వినాగలేవు సామి వేంకశుశ్షరా ॥ 


పొల్లులేనిధాన్య రాశి పొ్పువీడ రోంకటన్‌ 

ఎల వారు దంచి బీయ్య మెతుకొన్న లాగునన్‌ 
70 ఓ 

కల మాయ దోంప నిరిషకార మైన బహ్మమున్‌ 
౮ త 

ఉల మందు. గన్న వాయదా యోగి వేంక శుశ(రా || 
(గ ఎ 

ఈ ధనంజయోాపమనూాను ల్రీ వృధాభిమానులుక౯ 
ఈ ఫఘనాతపస్వరూపు లీ రవ్మిపత "పులున్‌ 

ఈ ధనాభిలాములున్‌ మణీ |(పచండభాములున్‌ 

ఈ ధనంబు లీఘనంబు లిగదజాలనే హరీ ! 

ఈ మహాప్రజల్సముల్‌ మణి [పసూనతల్పముల్‌ 

ఈ మఖాదికర్మముల్‌ మజ సమ సధర్మముల్‌ 

ఈ మహామహా త్వముల్‌ మణ పురందరత్వమున్‌ 

ఈ తపంబు లి (వతేంబు లిందజాలమోహారీ || 


ఎంగిలంగనాధరంబు అెంగి లావుపాలు నిం 
కెంగిలన్ని వస్తువుల్‌ మహీతలాదిభూతముల్‌ 
ఎంగి లీసమ స్తమున్ను యుంగిలం చెటింగియున్‌ 
యెంగి అంగి. రందు ేభ్యులిశ 'వేంక "టశ్వరా || 


కరూటిమి:ది యాస తొ ల౮హాడుక బ్ల్గుపిమ్ముటన్‌ 
హోటకంబు మి ందియాస హోటకంబుగల్లనన్‌ | 
బోటి మోాందియాస దిని బూడిదై న బుద్ధిక్‌ 
శ్రుంటి యాసపెట్టి తోరమేశ వెంక కుశ్వరా ॥ 


149 


80 


81 


తివి 


తిర 


84 


తీరి 


150 


(శ్రీవేంక చేశ్వరలఘుకృతులు 


బట్టబయలె యాత్మ గాలె [| పాణవాయు వగ్ని మే 
వెట్ట కీతమయ్యె నీరు ని స్తరంపం “గేశవా 

నె చేప వ మునచేస 
వట్టి మన్నె దెహమెన్న వ్యర్థమైన చెసుమిా 
యిట్రివే ద శేంద్రియంబు లీశ వెంక చుక్షరా | 
బొజ్జకై న పాటులన్ని బొమ్మలాట లేసుమి 
లజ్జలేనికాపురంబు లన్ని స్వప్న ముల్‌ సుమో 
సజ్జనా సబంధుకోటి సంతకూటమే సుమో 
యిద్దగంబు వెంక కేశ యిందజాలమే సుమో ॥ 
కన్నకన్నగనీళ్లలోనం గాయ మేను ముంచుటల్ల్‌ 
యెన్ని యెన్ని గట్ల'చెట్ట శేను చుట్రివచ్చుటల్‌ 
వన్నె వన్నె కాళ్ల శేను వంగి వంగి సభ 
నన్ను నేను గన్న వెనుక నవ్వలాయె నోహరీ ॥ 
మోహనాంగి నంచువచ్చి _మోలనిల్వ మాయయున్‌ 
(దోహి యంచు6గాన లేక దోొడ్డసౌఖ్య మంచునో 
ఉఊహ నే(దలంచి నమ్మి యుర్వి బడదుఃఖముల్‌ 
హాహరీ యచదేమిచెప్పుడయ్య వెంక శేశ్వరా ॥ 
పదరి చెదరి చంచలించు (పాణవాయువుల్‌ సదా 
కోదలమెదలనీక పట్టికట్టి నేర్పు గల్లినన్‌ 
ముదిమి గదిమి వృద్దుండున్ను ముద్దు చౌలుందై డక డున్‌ 
పౌదలువదలునెదలు వివ్యభోగి వెంక శుశ్ళరా | 
విప్పుగొప్పకన్ను లున్‌ వివేక సౌకుమార్య ముల్‌ 
మెప్పునొల్పు నాటపాటమెల్పు (పేమకార్య.ములే 
ఒప్పుమోహానాంగి చెల్లి నొద్దనుండి 'పడినన్‌ 
ఒప్పుకున్న వాడె రాజయోగి వంక చేశ్ళరా ॥ 


ఈ ఈఈ € ఆ 


86 


క్‌ 


తిరి 


39 


40 


శ్ర 


శ్రీ 


(శ్రీవేం కటెశ్వరలఘుకృతులు 
(శ్రీ వేంక'పేశ్వర దండకము 


అనే శి 


(శ్రీమ్మదమా కాంత కాంత్‌ రరత్న (పభాభానుసాహసదీవ్యత్కిీ 
టా జగ తాాణీచిం తాఘన తసిధ(ంససం ప 
(త్వా ఘనధ్యాంతనిధ్గంస ౦ పూర్ణ చందార్మ-బంబద్యుతి 
స్నీ గ్గ బద్గో జ్వలత్కుండలా పుండరీకో ద్భృ వాఖండ లేశానముఖ్యామరానంద 
సందోహాసంధానకృద్ధుంఘు మధ్వానరా కేందుకో భా భిరమ్యా బహస్తా సుర 
ద్విట్ళిర శృదనోదారధారాపరిస్ఫూ ర్షినక్రాంగ౧చ్చేదచ కాయుధా ణో 
నవ, వాతనిర్లూననో ద్య ద్గ దాదండఖన్లో జ్వల త్కా_౦డగా ౦డాసనా యిందిరా 
జ్‌ యు | రైలు [౫ 
వాసవక్షోవిని నె పి తాదర్శవ త్కామనీ యోజ్వలత్కౌస్తుభాలంకృతా భో క్ర 
శీ జో 
జ శ సి “x Am జ 
సస్యావ+ భాగ్యవర్షోదిశాస క్షనీలాభ సంభాసమానాంగ సంఛన్ని విద్యు త్ర 
నస్టైాంచనోదారదివ్యాంబరా నారదా రాధితానీరజూ చేమ ణాసార వేదాంత 
విస్తార సౌధస్థితా చేవ దేనామహో దేవ వంద్యా జగ త్బౌవనాలోక్ష సంభా వనాగ 
ఇ్యపుణ్యో దయాఓ దయావేశ శ్రి శేష 3 లేశ శ్రీవేంక కేళాభ వద్దాసదాసా 
నుదాసుండ నోబేవ నీవేగతిం (బోచెదో యెట్లు రఫీంచెదోనీదుచి తంబు 
నాభాగ్యమిా వేదయాద్భ షరా వేకృపంగావవేభ ్తి చింతెమణీ మా యనం 
'తవరంబులన్‌ మో చరితంబుల౯ ఏిన్నవింపగ నరు పన్న గాధీశత 
ల్పాభ వద్భవ్యమా హాత్మ్యిముల్‌. దివ్యమౌనుల్‌ సురాధీశనాగేశవాగీళు ఆ 
న్న న్వితర్మింపల్నేరై న మిాదివ్యనామంబు ఆవ్వేళల౯ మృ నల్‌ సేయు భూ 
చేవమాఖ్యప్రసా దంబున౯ మోక టాశుంబున నేర్చిన క్షే (బశంసింతు నా 
కం (బసన్నుండవై నన్ను మన్ని ౦పవే కన్న తండ్రీ సుపర్వాదిలీల౯ా ఏడం 
'ం౦బునందుండి నితోత్సన। శీ మనూ 
ఇంచు (శ్రీవేంక టాగ౦ంబునందుండ ని రత (శల జెన్నొంది మైసూర్‌ 


159 శ్రీవేంక కేక్వరల ఘుకృతులు 


శ్రీ చిక్క. చేవథమాపాలుపాల౯ (బసన్నుండవై కామితార్థంబుల౯ (బే 
మలో నిత్తునం చామహారాజురాజ్యంబునక్‌ మేటియా కోటయె యొ 
ప్పులం 'దెప్పరంచైన యప్పామలూరీపుర (సాంతసీమా మహోదారమం 
చార బృందంబులు౯ జందనాశ్వర్థమాక ందసాలబులుక్‌ గేతకీచంపక (వా 
తభల్లాతేకీ చూతపోతంబులు౯ దాలతకో.లహింతాలజాలంబులుక్‌ొ బూ 
గపున్నా గజంబూపలాశం బులు౯ నింబరం భక పిళ్ణంబులు౯ (దాతరుదా 
క్షఖర్లూ ర తాంబూలవల్లి లవంగంబులు[ నాళికేరాదినానావనీజాత సంతా 
నముల్‌ కంతుసేనాపరి శాంతి వారింపుచు౯ా నింతపుష్పంబు లావిర్భ వం 
బంది (శీకాంత కుకా స్వాంత హారంబులై సంతతంబుకొ దగం గాచి 
నిండొారంగాం బండి మెండే న 'లేదోంపులు౯ జ కొవా 'బళస్వచ్భహంసా 
వళీ వక్కు.టానేకకోయిగ్ని న “రంబులు౯ శేష పె వ గా 
సింహశార్దూలదర్య భ్‌ భల్లూక గోకర్ణ శాఖామృగేం దాది నానామృ 
గానీకముల్‌ జోక్రల యుండు తనం గానల౯ హారగో మేధికస్సార 
వె వై డూర్యమాణిక S చం ద్రోపలేందాక్ళసాందోరుముకాల సద్విదుమానీక 
సత్పువ్చరాగంబుల౯ పౌచ్చులా పచ్చల మెచు ఎలై మెచ్చ 
టళా జూచిన ముచ్చటల్‌ నించుశై లొ చ్చయస్థానముల్‌ జూతిసేవంతి 
వాసంతికామన్లి కావల్లీ కల్‌ పెట్టగా నల్లి యుల్లంబులక్‌ జల్ల సేయం గ 
భాసిల్లి భాసిల్లుకుంజంబుల౯ దుమ్మెదల్‌ (గ్రమ్మజం గమ్ముగాం (దిమ్మ 
CI ఘమ్మునం ఒూచి బల్ఫుమ్మరంబే న పూ రెమ్మలకా జిమ్ముచో "క్క 
ముల” కమ్మందేనెల్‌ (పసాదమ్ముల యిమ్ములక్‌ నిండి పెల్లేణుల్రై 

పాటి నేపారు పూందోంటల౯ నీటుగా నొప్పునవ్చోటికీి౯ మిరు వేం 
చేయుటంజేసి భవ్యపభ ౯ నవ్య శేషాచలం బంచు నెంచంగ విఖ్యాతమా 
పట్టణం బయ్యె నం దందమా నిందు కాం తాశ్శరశ్మి౯ా (బకాశమ్ములౌ 
మంటప(వాతముల్‌ మింటితో రాయుచుకా జంటలా గొెప్పరాచప్పరాల్‌ 
బారుసాౌధంబులుకొబొలి నీ (శ్రీ/శాకరంటై న (పాకారమధ్యంబునకా సే పావు 


(శ్రీ, వేంక శేశ్వరదండకము 17 158 


భధామంబునక్‌ నిల్చి భకాళికి౯ గామనీయ(ప్రదుండై. మటి౯ చోళనేవాళ 
బంగాళ కర్తాట కాం ఛాదిఛప్పన్న "దేశ పజల్‌ అప్పని౯ొగొల్వలాం "చెప్ప 
తౌకానుకల్‌ గొ ప్పముత్యంబులు౯ మాడలు౯ రూకలుకొ మంచిన, స్త్రం 
బులుక్‌ వడ్డి కాసుల్‌ వరా ల్లొడ్డుగాం గొంచు నట్టక్కులం వీక్కటిల్లంగ 
సాందంబులౌ సింధులేం దంబుల౯ా స్యంద నాందోళిక్రాసె ౦ధవాశ్వంబుల౯ా 
బొందుగా నెక్కి సామోదులై వచ్చుభూపాలకుల్‌ భూసురక్నత్రవిట్వా 
దజ(వాతముల్‌ గీరుగంధమ్నుల౯ా జూరుచేలంబుల౯ గోరమోసంబులకొ 
జిట్టితాళంబులళ బక్షైనామంబులళ౯ మోసరంచె న వేసంబులకొ వేసటల్‌ 
మాని గోవింద గోవింద గోవింద యక్‌ డాసరుల్‌ తమ్మచాఘధ్వనుల్‌ 
ధిమ్ము ధిమ్మంచు (మోయ వెన౯ా బెక్కు_లౌ (మొక్కుబళ్ల ల్‌ ముదం 
బెక్కుపెన్నక్కువళ వచ్చు నల్లాతి నానానరోణిచే జాతిరై యొప్పూ-చో 
సారమైనట్లి కోనే రనళా గీ ర్తిపస్తారమైయొప్పు కాసార రాజంబున౯ా నవ్య 
కల్లోల ఫెనంబులన్‌ నర్తనం బొప్పూనావ ర్లముల్‌ గల్లి బల్బుగ్గలక్‌ వెగ్గలంబై 
నయురో౯ా జనుల్‌ చూడ(గా దిన్యగంగానదీతీర్ణ ముప్ఫొంగుచో సేవ్యమాా 
నిష్టనంసిద్ధిదం బంచు సంవీతచేతస్కు లై చేద వేదాంగసంవేదులౌ విపు 
లుకొ ప రై "వె నవ్‌ త్రంసులుక్‌ దీర రాజంబునళా (బౌర్థ రనల్‌ 
సేయుచుళ౯ గీ నల్‌ see స్నానస ంభ్యాద్యనుస్టానక భ్రత్యుంబులం 
దీర్చి శీవాసుజేవార నల్‌ సేయ శాల్యన్న సూపాజ్యభ తుది భోజ్యం 
బులక్‌ వారలక్‌ దృప్తులం జేసి రంతళ౯ దివానాధజా తాఖ్య నొప్పారు 
నన్యాసరో త్రంససాయాంత వేళా గరుత్మంత వా హోత్సవంబంత+ 'జెల్యొంది 
శృంగార మె వోరి శేయూరహారారి భూపావళుల్‌ దాల్చి పేరాణిముత్యంబు 
చౌకట్లుకర్ణ ంబులం బెట్టి రంగుల్‌ దొరంగించు బంగారుచేలంబు చుంగారు 
గాంట్టి వొక గ్రామ్ములౌ కమ్ము తౌవుల్‌ గుభాళించు నూదండ లక్కు. 
మ్ముడికొ గంఠవీఠంబున౯ా వై చి మేలై నకస్తూరిఫాలమ్మునం దిద్ది రత్న 
(పభాభాసురంబై న కోటీర రాజంబు శీర్ష ౦బున౯్‌ మించుహర్ష ౦బు 
20 


154 (శ్రీ/వేంక శుశ్వరల ఘుకృతులు 


నుంచి శ్రీవమండై. శంఖచక్రంబులం బట్టి సథీంద్రుసె నెక్కి యక్రీణరో 
చుల్‌ దిళ*ంతంబులం బర్వ దిర్వీధికి౯ సొంపు దీపీంప వేంచేయువేళ౯ నభ 
స్పౌధపాళీసుపర్వాంగనాళుల్‌ ముదం బంది మందారసూనంబు లందంద 
వర్షింపగా గోట్లసంకై రన దివ్వట్లు ని్రోణికాదీపికల్‌ గంధకజ్యోతు లిర్వం 
కలక జీకటి౯నూకి మధ్యాహ్న భా వంబుదీపింప జేయంగ భేరీ మృుదంగాద్యు 
దారధ్వేనుల్‌ [మోయ భమ్మంచు శంఖమ్ములొమ్మెై నినాదింప హౌగ్లాళి 
యల్‌ బెగిలంబల్కదీరై న కర్తాటపవీరుల్‌ తుటారింప తోరమ్ములౌ కొమ్ము 
ఫ్రీ రింయ్ములక్‌ (మోయ ధింధింధిపిధ్వాన మె తమ్మటమ్ముల్‌ పురోగ 
మ్ములై యొమ్మం బెన్నాద మొప్పార తప్పెట్లు చేచిట్టితాళంబులం బటి 
కోణంగిదాసర్లు రాణింపగా నాడంజెంత౯ లసన్నా ట్య శాలాంగనల్‌ తాళ 
గానాదులన్‌ గేళికల్‌సూప (శీవై ప్లవుల్‌ చెంగటళా |ద్రావిడామ్నాయ 
ముల్‌ లేవ వాచింప దంజెల్‌ మటణీల్‌ గంచుతాళంబులం బట్టి సూళాది 
నామావళుల్‌ హేలమై నాడుచున్‌ వీడుజోడొప్పంగా. బాడు వె తాళి 
కుల్‌ గల్ల (శ్రీవేంక చుశా సుకీం దస్తుతా హే పరా కంచు నంచంచలన్‌ 
గంచుకుల్‌ పల్కు నాయాసముల్‌ మాని తాడించునప్పంచ వాద్యధ్వనుల్‌ 
దిక్కటాహంబులందొక్క_ట న్నిండి ఘోపీంప భూమండలేశుల్‌ వెస 
న్గండుమెండై న శుండాలతిండంబుల నేజత్‌నోజలౌ లేజులన్‌ రాజసంబొప్ప 
గా నెక్కి. యగ దేశంబునన్‌ గుంపులై సాంపుమిోజంగ నేతేర బలా 
లుగా6 బట్టు 'పెల్లాలవట్టంబులున్‌ గుందన చృత సందోహముల్‌ వామర 
(వాతముల్‌ నిండి దండ న్విరాజింప సాం బాణికాధూపసంఘంబు వాసింప 
గ్ర రాటక (దావిడాంధప్రజాకీర్ణ వర్లార్గ వోదీర్ల ఘూర్ష్మ స్వనంబుల్‌ (పూర్ణ 0 
బులై యెల్లడం బెల్లుగా నిండిరంజిల్ల నిట్లొప్పు నప్పట్టణ, శేణులం దెల్ల 
వేంచేసి దేవాలయ ద్వార దేశంబునళా నిల్చి నాగారివాహంబు వేగంబునన్‌ 
డిగ్గి బంగారుమున్ముంటపంబందు వేడ్క_ల్‌ తరంగింప నానీనులై వడనా 
న్నంబులున్‌ బంచకజ్జాయముల్‌ పక్వమైనట్టి నానాఫలంబుల్‌ నివేదింప 


(శ్రీవేంక శుశ్వర దండకము 17 155 


నామోదము౦ జెంది కర్ఫూరవీడెంబు లర్సింపంగా నంది యార ప్రజాపాలనం 
బొప్పం గావించి సంతుష్ట చిత్త ౦బునన్‌ రత్నసౌధంబునన్‌ నూత్నజాతిప 
సూనోజ లంబే న న పర్యంక వర్యంబునం దిందిరం గూడి ((డావినోదంబులన్‌ 
చేడుకల్‌ గాంచు శ్రీవేంక కేశా భవద్భస్నండం గాన నావిన్న వింపంగ 
నై నట్టి యీోదండకంబందు న్యూనాతిరి'కాపశబ్ల క్రియాహీనముల్‌ గల్లినన్‌ 
దోవముల్‌ మాన్ని మాపాలివేలై పన శ్రీరామచందుండనై నీవె కె కొ 
ము మోకున్‌ సమర్పింప నేనెవ్వండన్‌ సర్వలో కాత్మకా సర్వభూ తాత్మ 
కా సర్వగా శర్వరీనాధకంజూ పన్మేతా భవ న్న వ్యచార్మిత్రముల్‌ గల్లి 
చెలొందు నీదండకం చెవ్వరే విన్న వర్లించినన్‌ (వ్రాసినన్‌ సంతతాయు 
వ్యముల్‌ చాలసౌ భాగ్యముల్‌ పుత్రలాభంబులున్‌ మితసందోహముల్‌ 
రాజపూజ్యంబు లారోగ్యముల్‌ నిత్యమాంగ ల్యముల్‌ నిత్యసంతో షము 
లల్లి యుండం గటావ్నీంచి తౌనన్ను రథ్నీంచి తౌ పన్నారిధ్వజూ యిందు 
తారార్క._పర్యంతి మోదండశం బంద మె భూతలంఒందుం చజెన్నొంది 
యుండంగంబాలింపుమిో యిందిరానాయకా మందరో ద్ధారకా భ కిమం౦ 
దార తుభ్యం నమ స్తై సమ సె నమ స్తే ( 


U 
(శ) వేంకపేశ్వరలఘుకృతులు 
(శ్రీ వేంక పేశ్వర దండకము 


క న స 


శ్రీమద్రమానాధనేవా సమాయాతే జీవాసుర వాత మాణిక్యమా 
ళీచ్చటా "కాంతిజూల స్ఫుటీభూతనై జూం కంజూతయుగ్మంబు మన్నాన 
సాంభోజ కింజల్క_ వీఠస్థలిన్‌ నిల్సియువ్మతీ క్ర ఎ్రసాలబ్ధమాధ్వీక మాధుర్య వా 
క్చాతురిన్‌ జాల వరి ౦చెదన్‌ నీవువా రాశి మధ్యంబునందుండి దిజ్బండల 
వ్యాప్త చండపభా భాసమానుండ వై యున్న దై త్యారి నీనాభికంజాతుం 
డై నట్రియాధాత కౌతూహలం బంద డెందంబులో నెంచ మ త్య్యాకృతిన్‌ 
మించి యిం బ వేశించి యావీరదై తో సగ వంళాంబుధిన్‌ సోమునిన్‌ సోము 
నిన్‌[దుంచో మోదంబునన్‌ నాల్లువేదంబులన్‌ దెచ్చి వాగ్భ ర్తషన్‌ గర్హవై 
యుండి రథ్నింపవే వీమ్ముటన్‌ మేటితామేటి వేసంబునన్‌ మందరాధార 
మా తోరమా భారమున్‌ దాల్చి మేల్‌ సూకరా కొరమున్‌ బూని నా 
దులన్‌ జూల ఘోరంబునుక్‌ ఛక్రరంబె న వారాశిలో. బొచ్చి దుర్వార 
గర్వోద్ధతుండౌ హిరణ్యాతు మర్దించి విశ్వంభ రాభారమున్‌ గోర ముం 
గోజు వే దాల్చి చంచద్లతిన్‌ మిక్కుటంబై న మే లుక్కు. కంబంబునన్‌ 
దిక్కుులన్‌ బెక్కు,కాంతుల్‌ నితాంతంబుగ౯ొ నిండ నుద్దండతన్‌ నారసింహా 
కృలిన్‌ బొందుగా( జెంది పంచాననం బుగ నేగంబుతో ధీరతన్‌ కుంభికుంభా 
స్థలిన్‌ జించి చెండాడు చందంబునన్‌ మ త్తె డై క్యేందుకుత్నీన్‌ విదా రించి 
ప్రహ్లాదునాళ్ల సోదమున్‌ చేయవే నామనుండై బలిన్‌ గిట్లి పాదంబునన్‌ 
మెట్టి దట్టించి పాతాళమున్‌ జేర్చవే జామదగ్నుండనై రాజలోకంబు 


శ్రీవేంక శుశ్వరడండకము 18 187 


ముయ్యేడుమాజుల్‌ కుశారాగధారావాశిన్‌ దున్ని తూంటాడవే కోటికం 
దర్భ లావణ్యధిక్కార కృ ద్దివ్య లేజోవిరాజుండ వై భానువంశాగగణ్యుం 
డవై రామచందుండవై చేవసంఘంబులన్‌ గావ నారానణుక్‌ లోక్ర 
వి దావణున్‌ దండిమ కేభ మంభోజముల్‌ (దుంచుభొంగిన్‌ దురంబందు 
రీవిన్‌ విభాళింపంగానేసి యుద్లాఢ మామ స్తకంబుల్‌ తెగక దున్ని లోశె క 
విఖ్యాతి ఫీతాముఖోద్భూత సీతా సమేతుండ వై వేడ్క సాశేతపట్టంబు 
నున్‌ జేరి పట్టాభివీ. కృుండవై మిటి లోకంబులన్‌ గావవే చేవకీగర్భసం 
భూతుండై చెన్న కల్యాణకృష్ణాభిధానంబునన్‌ రుక్మిణీ సత్యభా మాది 
గోపాంగనా చి తకంజాతమితుండవె యుండవే స్ని గనబౌవసగరయూాపంబు 
నన్‌ యాగభౌగ౦బులన్‌ షా న్య న ab soap 
కాది దౌార్ద న్యసంఘంబులన్‌ (దుంచి సద్భ క సంతానసం తాన భూజోప 
మానుండనై యొప్పి (శ్రీ శేష ల్యాగవాసుండవై యొక్కనాం డుల్లమం 
దుల్లసిల్లంగ చేప ంగనానీతిగాంగయకుంభాంతరన్య స్పదివ్యాంబు పూరం 
బునన్‌ రంగుగా మంగళస్నా నమున్‌ చేసి శృంగార మై తళ్ఫు.బంగారు 
చేలంపు. జుంగుల్‌ చెలంగన్‌ నిజాంగంబునన్‌ హశానుగావించి నిర్యత్న 
నిర్యత్‌. (పభాజాల స్మదత్నకోటీరమున్‌ సీటుగాందాల్చి బాలేందు సంకాశ 
ఫాలస్థలి న్య సక స్తూరిన*మంబుచే నీస్తుమోాజంగ( జెలొోంది (శ్రీకార 
వర్ణోోపమానంబులై యున్న ర్ట ర్త ౦బులన్‌ స్పర్ష సత్కు,డలోద్భూత కాంతి 
చృటల్‌ గండపాలిన్‌  (బసారింపగా భాసురోడారతారాభ హీరాది 
సన క్రీకోదారహోరమ్ము లాకంధరం బంది సొంపాందం గీలించి నిర్వ 
[కతన్‌ దై త్యచక ౦బులన్‌ _మిక్రమాటోపతన్‌ [వక్కలించేటిచక్రంబు 
దుర్చు త్రమతారి దె న్యాతిదై న్యస్థితింగూర్చ నున్నట్ట వెన్నుండవై నిన్ను 
చెన్నొందగాంజూచు చింతామణీభామ నేమే విలోకాశ్నీ సీచాసు నీ 
సద్దుణవాత మెన్న ౦౫ ముమ్మాాటి శీవోటులక్‌ దీటు రానేరజే యంచు 
తా(గట్టిగా కాగిటంజేర్చి మోవాని పల్‌ కెంపులన్‌ బార వళ్యంబు నొందించి 


188 శ్రీ చేంక చేశ్వరలఘుకృతులు 

చౌసీగిబంధంబులన్‌ జాల రంజిల్ల గాంజీసీ సంతోవమ సౌఖ్యాన్ధిలోం చేలు 
చున్‌ లేచి చింతామణీభామతోంగూడ సానందతన్‌ అండజాధీశుపై నెక్కి 
ముఖ్యా(శి తానేక సద్భ క్త సందోవాముల్‌ గొల్వరంజిల్ల గా వచ్చి పండా 
న్వయాంభోధి సంభూత కల్ప[దుమాకల్పు [వేమాద్రిరంగేందు సన్మందిరా 
వాసీవె చాలంబోమీంపుచున్నుండి క ల్యాణ కృష్ణ స్వరూపంబునన్‌ బొల్పు 
(శ్రీ/వెంకకేశా రమేశా కృపాదృస్టితోంజూచి రథ్నీంపవే మమ్ము నీదం 
డకం బుర్వి నాచంద్రతారార్క_మైయుండు (శ్రీ/శా వము సె నమ స్తే నమః 


(శ్రీ 
(శ్రీవేం కకుశ్వరలఘుకృతులు 
(శ్రర మాపరిణయము 


యుల త్రగ్రకమోలియులా 


శ్రీవేంక శ్రేశ్వరుం జి శ్రమం దుంచి 
భావించి తరిగొండపతిని బూజించి 
(శ్రీభారతిని హయగీవునిం దలంచి 
(పాభవంబున గురు (బస్తుతిచేసి 
కరమర్గితో రమాకల్యాణసరణి 
తెరగొస్ప రచియింతు ద్విపదకావ్యముగ 
ఘనమెన తత్క.థాకమ మెట్టి దనిన 
సినరయ్య కవులార విద్వాంసులార, 


నారాయణుని దేవతలు ప్రార్థించుట 


నారాయణుండు జగన్న్నాధుం డచ్యుతుండు 
థీరవారిధియందు శేవశల్పమున 
యోగని[దారలి నురుతరానంద 
సాగరమగ్ను (గై శయనించి యుండ 

అపు డచ్చటికి శంభు. డజుండు దేవతలు 
తపసులు వచ్చి మోదంబు దీపింప 
నుకుళితహాస్తులై ముందణ నిలిచి 
యకలంకభ క ని ట్లనిరి వా శెల్ల 
దేవదేవ సమ స్పదేవతారాధ్య 

సీ వింక నీయోగన్నిద మేల్కొనవె 


160 


(శ్రీ, చేంక టేక్వరలఘుకృతులు, 


పరమాత్మ మ మెల్ల బాలించుకొొలుకు 
నిరుపమం బగు యోగనిద మేలొ-నవె 
యనుచు. (యమౌర్ధింపంగా నాదివిమ్హుండు 
కను విచ్చి యంది గలయ వీశ్షీంచి 
మందస్మి తాస్యుండై మహి తాత్ములార 
యెందుకు వచ్చితి రిచ్చోటి కనిన 
పరమాత్మే మీాదివ్య పాదపద్మములు 
సురుచిరభ కితోం జూడ వచ్చితిమి 
మమ్ము మన్నించి మామనవి పాలించి 
సమ్ముతంబుగ విను సత్యసంకల్ఫ 

నిరత మిక యోగని[ద నుండినను 
శరణాగతుల నేలుసరణి యెట్రగును 
సర్వజ్ఞుండవు సర్వశ_క్రియు క్షుండవు 
నిర్వాణమయు(డవు నిర్వికారుండవు 
వున నీపాదకమలద్వయంబు 

భావించి ని న్నాత్మపతిగాం దలంచి 
సహజమా నీశుద్ద సాత్విక కళయె 
మహనీయతపము సమ్మతముగా జేసి 
పనింబూని జలరాశిపట్టయె పుట్ట 
మొనర నిన్నే కోరుచున్న దిచ్చోట 
నీవామృగావీ. పాణి గహణంబుం 
గావింపవే నిత్యకళ్యాణ యనిన 

నవ్వుచు తరిగొండనరవారి వేడ్క 
నివ్వటిల్లంగ వారినిం జూచి పలికె: 


(శ్రీరమాపరిణయము 19 161 
నారాయణుని యను[గహో కి 


గరభళక్రంధర పద్ముగ ర్భాదు లెల్ల 
సరవిని విను. డొక్క_సరణిం జెప్పెదను 
భూలోకమున జేషభూధరమందు 

నే లీల దీపింప నిలిచి యవ్చోట 
వెంక శుశ్వరుం డన విఖ్యాతిం బొంది 
వొంకంబుగా నుందు భూపాలుకరణి 
మచ్చిక నలమేలుమంగాభిధాన 

మిచ్చి సం[వీతి నాయిందిరాసతిని 
నేశిఘముగను పాణ్మెగహణంబుం 
జేసెద నని పఠల్కె. చిజునన్వు నవ్వి 
గుజుతుగా వారి వీడ్కొని ముదం బెసగ 
పరమాతుం డం దుండి పెనమై వచ్చి 


(శ్రీహరి వేంకటా దికి విచ్చయుట 
శ్రైవరావాస్వామి చేకొనియున్న 
(శ్రీ/ వెకటాద్రిపె. జేరి వేడుకను 
అప్పుడు (శ్రీవరాహస్వామి నడిగి 
తప్ప కాశ్నే(తంబు కరం న్నాకమించి 
నలువొప్పుం దరిగొండనర నింపు డన 
విలసిల్లుచుండే శ్రీ వెంక శుశ్వరుండు. 


శ్రీహరి, బ్రహాదులను క్షీరాబ్టికడకు( గన్యనడుగంబంపుట 
అంత నచ్చటికి ([బహ్మ్మాదులు వచ్చి 


సంతోవచిత్తులై చకి నీవ్నీంచి 
21 


[63 


(శ్రీ/వేంక కేశ్వరల ఘుకృతులు 


వేదాంతనూ కుల వినుతింప నగుచు 
నాదినారాయణుం డట వారి కనియె 
నోపంకజూసన ! యోఫాలనయన ! 
యోాపాకశాసన ! యోూవానులార ! 
చెల(గుచు మూరువచ్చినచంద మెల్ల (6 
'దెలి సను మో రింక€ ద్మీవంబుగాను 
శ్నీరవారిధి. జేరి (శ్రీరమాసతిని 
నేరీతిన న నా కిమ్మని యడిగి 
నిరుపమలగ్న ౦బు నిర్ణ యించుకి"ని 
సరణగున రమ్మన్న సంతసం బంది 
వారా. వడసి వారరుగు చుండగను 
పాలగరుడి దీర్చిపచ్చని మాని 

యు లీలతో వెంటపట్టలా. జా 

అది మొదల్‌ క లలిదివ్య ములుగ 
మది కప ముగ నయ్యెై మాగ్గ-బునందు 
అతన. సంతోష మధథిక ంబు(గాగ 
నంద రాశీరాబి కరిగిన లేచి 

వాడికి నెదురుగా వచ్చి సాగరుడు 
కూరిమి మాటు, దోశొ_నివచ్చి నగుదు 
మురియుచు మణివీళములమిోంద నుంచి 
యిరవొంద6 బూజించి యిట్లని పలికె, 


సముద్రుని సం(ప్రశ్నము 


వరుసగా బరమపావనులార ! నన్ను 
కరుణించి వచ్చినకార్య మే మనిన 


(శ్రీరమాపరిణయము 19 164 


వీని వార లంద రానిమలమానసుని 
గనుంగొని పల్కి. రుత్కంఠళ ని టనుచు, 
త 


(బబహ్మాదులు కన్యనడుగుట 
వనరాని యొకశుభవా ౮ చెప్పెదము 
వినవయ్య నీ వది విశేదంబుగాను 
రహిమోాణ నాదినారాయణుం డిపుడు 
మహియందు నత్వ్యంతమసహిమ ద్‌పింప 
అరుదై న వెంక కుశాభిధానమున 
నెరసి జేపూాదిపై నిలిచి యున్నాండూ 
అతనికి నీప్కుతి యగు రమాసటిసి 
హిత మొప్ప నడుగ మే మిటకు వచ్చితిమి 
అనీన ధన్యుండనె తి నని సాగరుండు 
మనమున నప్పొంగి మధుసూదనునకు 
నిచ్చెద మత్క-న్య నిపు డన్న వారు 
మచ్చిక నతనిసన్మానంబుం జేసి 
లలిత మెనవివావాలగ్ను మేర్పటణిచి 
జలరాశి యొసంగిన సక లవస్తువులు 
చెలువొంద6 7 కొని "శేపహూదిం జేరి 
జలజాశునకు (మొక్కి. సరవి నిట్లనిరి 


బ్రహ్మాదులు స్వామికి వివాహనిశ్చయ మెజింగించుట 
స్వామి సాగరుండు (శ్రీసతిని మో కొసగం 
గామించుచున్నా (డు ఘనభ కి మోజు 
నటుగాన మిమ్ము నెయ్యంబుతో నిపుడె 
తటుకునం బెం డ్రికి. దర్శి రమ్మనియె 


164 


(శ్రీ) వేంక శుశ్వరలభుకృతులు 


అన వినీ తరినొండవారి నప్వ్‌ వాది. 
గనుంగొని పక్కా. నుత్కంఠ దీపింప 


పెండ్లి పయనము 
పనింబూని శంక రబహ్మ్మదులార 
సెనుపాందగాను నాసెం డికి మోాధు 
పరగ మోామిోాకుటుంబంబులతొడ 
సరగున రమ్మన్న 6 జని వార లపుడు 
తమతమసతులతో తమకుమారులతో 
తమతమపరివారతతులతో మగిడి 
వచ్చినవారితో వరలగ్న మందు 
పాచ్చుగా విహాగోేందు నెక్కి. యచ్వుతుండు 
సరవి ననంతవివ్వ కేనముఖ్య 
పరివారవితతి సద్భ కృతోం గొలువ 
ముద మొప్ప పెఖనసముఖ్యసంయ ములు 
విదితంబుగాం బరి వేస్ట్రించి పొగడ 
హరివిరించిసుశేశ్ళ "దులు చెలంగి 
విరవిగాం బదాశ్చితు వెను వెంట. జనలో 
వరుసగా ఘనశుభ వాద్యముల్‌ మొరయ 
తఅ దె నమంగళ[దవ్యాళతొ " డం 
జనిచని యాత్మిరజలరాళి చెంత 
ఘనముగా నిలిచె న్మాకమము సాగరుండు 


వరపూజ 
పిని తనపరి వారవితతులతోడం. 
దనరార శోభన్నదవ్యముల్‌ గొనుచు 


(శ్రీరమాపరిణయము 19 165 


దొరకని మంగళతూర్య ముల్‌ (మోయ 
నరుదుగా దారపు తాదులతొడ 
నలువోప్ప తరిగొండనరసింహు.డై న 
సలలిత వెంక టాచలనివాసునకు 
హెచ్చినభ కీతో నెదురుగా వచ్చి 
నచ్చుగా. దగుపూజ లచట( గావించి 
అందుండి (బహ్మారు[దాదులతోడ 
పొందుగా హరి నాత్మపురమున కపుడు 
తొడుకొనిపోయి బంధుజనంబుతోడ 
విడుదులలో నుంచి వేడ్క_లో నంత 
సహాజలీలలం బర౭చారకుల్‌ చెలగి 
రహిమిటజిం బచ ఎతల్‌ రణములతోొ 'డ 
మురువొప్ప ముత్యాల ముగ్గులతో డ్‌ 
తరునో నవింతచి త్తి రువులతోడ 

(క మముగా నగరు కృంగారంబు చేసి 
విమలమాా కల్యాణ వేదిక నిండ 

తలకొని మంగళ దవ్యంబు లుంచి 
పెలుచ బంగరు పెండ్లి వంటలు వెట్టి 

కర మొప్ప ముత్యాలగ ధ్ధాలం దుంచి 
పరువడి రత్న కంబళములం బజచి 
హారిరాక గోరంగా నప్పు డందుండి 
వరరత్న భూవణావళు లంబరములు 
ధరియించి తోడ ము త్తయిదువల్‌ రాగ 
గురుతుగా ను త్యాలగొడుగులనడుమ 
ఘనతరంబుగ గంగ గౌతమి యమున 


హీ 


(శ్రీ చేంక కేశ్వరల ఘుకృతులు 


అనుపమతుంగభచాదు లై నట్టి 
వననిధిభార్యలు వర వె భవముల 
ననురాగమున శోభనాతతల్‌ నొనుచు 
సలలితవాద్యఘోవంబులతోడ 
వెలయగా వారియున్నవిడిదికీ వచ్చి 
కవునీయభ కీ నాకమలలోచనుని 
సముచిత[కముముల జూలంబూబించి 
రహిమిజం గుసుమహారముకంఠవుందు 
విహితంబు గావించి వేడ్క. రెట్టింప 
తెక్కి_నవారిని తగం బూజచేసి 
ముక్కు_వ దీపీంప మజియిట్టు లనిరి, 


"పేరంటము పిలుపు 


రయమున మామందిరమున కోగిరిజ ! 
(ప్రియ మొప్ప రావమ్మ వేరంటమునకు 
రామాలలామ భారతి నీవు వేగ 
(వేమతో రావమ్మ వేరంటమునకు 
మునివధూమణులార ముచ్చటమిర 
"పెనుపొంద రారమ్మ పేరంటమునకు 
సిరి నొప్పుచుండు శచీదేవి నీవు 
సెరిమలో రావమ్మ వేరంటముసకు 
తెజంగొప్పం దక్కీ.నదిక్పాలతతుల 
మురిసి వేరంట మిమ్ముల మిరు రాగ 
గరుడగంధర్వాది కామినీమణులు 
మెరసి వేఠంటంబు మూ అెల రాళలె 
అని వారు పేరంట నుందణీకా విలువ 


(శ్రీరమాపరిణయము 19 167 


పెండి యేర్చాట్లు 
aa) సఖి, 


నొనర సాగరసోము లుచిత కమముల 
అచ ్పటబహ్మరు దాదులణొడ 
మచ్చికతో నాత్శమందిరంబునకు 
గొనికొని హరిని దోడ్కొని వచ్చి యచట 
మునుల సమ్ముతమున ముదము దీసింప 
భయభ కు లెసగ నాపంకజోదరుని 
పీయము మణ ఫివాహూవీఠమం దుంచి 
వలనొప్ప తక్కినవారి నందరిని 

నలు వొప్ప విహితాసనంబులం దుంచి 
విలసితమూరులై వెలయు? న్వేశ 
పపజానేహిహటు సభికులు గాంగ 
పరగ (శ్రీ/పార్వతీ భారతీ పముఖ 
తరుణులు పెండ్సిము తేదువల్‌ గాగ 
వరుసగా నందు వివాహకృత్యములు 
పొరిపొరి నాకస్యపుండు నెర వేర్చ 
మంగళ స్నా నాదిమహితక్ష త్య్‌ములు 
సాంగంబుగా జేసీ నకలోత్సకములు 
నలు వొప్పగాను పుణ్యా హవాచనము 
విలసితస్నా తక వేద (వతేములు 

వేసి కాశీయాత్ర (శ్రీహరి చనగ 
వాసిగా. దోయధి వచ్చి ,(ప్ర్టించి 
కపటనాటక నీవు కాశికేగెదవె 
యిఫుడు నాసుతను నీ కిచ్చెద ననుచు 


168 


శ్రీవేంక శేశ్వరలభుకృతులు 


మగుడితోడొ)నిపోయి మందిరమందు 
జగదీళ్వరుని నిల్సె సంవ్రీతి నపుడు 


స్వామి కళ్యాణము 
అనుపమంబై న క న్యావరణంబు 
మునివరుల్‌ జరుపంగా మురిసి సాగరుడు 
పనింబూని భ క్‌తోం బంకజూతునకు 
మనము రంజిల్ల గా మధుపర్క_ మిచ్చి 
నవ్య భూషణములు నవ్య వస్త్రములు 
దివ్యగంభంబులు దివ్యమాల్యములు 
కమలాశ్ను నకు రమాక న్య కామణికి 
(పమదంబుతో సమర ణా మొప్ప జేసి 
ఘనముగా నారమాకన్య నాహారికి 
తినవధూయు కండె. దానంబు చేస 
కర మొప్ప నారమాక న్యకామణిని 
కరుణించి వారికరగహణంబువేసె 
నిరుపమ౦ంబగుదరనిభి కంఠ మందు 
సురుచిరమంగళ సూ తంబు. గై 
సరసతమిజ (శ్రీసతిశిరంబందు 
తజిచె నవేడ్క_తో c దలం(బాలువోసె 
జలజాతుశిరము సె జలరాశికన్య 
పొలుపొందం దలంబాలు పోసె నీరీతి 
అత తారోపణ మై శ్రినపిమ్ముటను 
లక్షణవతియన లఖ్మీతోం గూడ 
సలలిత వెంకటాచలవాసుం డనంగ 


(శ్రీరమాపరిణయము 19 169 
' నలువొప్పు తరిగొండనారసింహుుండు 

అలరుచు లాజహోమాదిక ఫ్రల్టోములు 

వలనొప్ప వేర్వేర వరుసగా నడిపి 

నురుతఠరంబుగ నాలుగోనాంటిరాతి 

వరుసగా నిజబంధువర్లంబుతోడ 

పఫొలుపాందం దరిగొంకపురధాముం డన 

విలసిల్లుచున్న (శీ వెంక శేశ్వరుండు 

అలమేలుమంగతో ననురాగ మెసల్‌ 

సలలితమాణిక్య సదనమధ్యమున 


బువ్యముబంతి 


వేరై నబంగారువీంటటలమిోంచ 
కోరి బువ్వుముబంతి. గూర్చెండె నపుడు 
గణులింప నాగ౧గ గౌతమి యమున 

గొ 
మణిక గ్లికయును నర్మద తుుగభద 
మొదల న జలరాశి ముఖ్య కామినులు 

రు ల 
సదమలచి లై సంతోవ మెసగ 
ఘులుఘల్లు మని కాళ్ళ గగ లందియలు 
వలనొప్ప [మోయంగా వచ్చి వేడుకను 
పరగ నచ్చట గా డిపభెరా లుంచి 

(© ౧౦ 
గరిమతోం బా తాభిఘారంబు( జేసి 
బహావిధభత్ష్యముల్‌ పక్వళాకములు 
విహితదివ్యాన్న ముల్‌ వింతపచ్చళ్లు 
తజై నఘ్ఫుతము దుగ్గములు లేనియలు 
వూ థి 

సరు సూరుంగాయలు (పియముగా దెచ్చి 


[70 


శ్రీవేంక కేశ్వరలఘుకృతులు, 


వరుసగా వడ్లించి వాసించుజలము 


కర మొప్ప సౌవర్ణ కలఖాళి నిండ 


నించి యందుంచి రానీరజోదరుని 
గాంచి నవ్వుచు నీలకంఠుం డిట్లనియె. 
జలజాతీ నీను మాజలరాశియింటి 

క లుముల చెలి ను ౧ కొన్నక తన 
నసమానసౌఖ్యంబు లబ్బె నీ కిచట 
పొనలగ నాఎలి దీర భుజియింపవోయి 
మోానరూపము డాల్బీ మెండుగా జలము 
వానంబు చేనీనప్పటినలెం గాదు 
ఈనిర్మలాన్నంబు నిచ్చట నీవు 

పూని యాకలి దీజ భుజియింపవోయి 
పరగ దాంబెలివై స్వల్పజంతువుల 
నరుదుగా భశ్నీించినటువల గాదు 
ఆలర నీకుడుములు నతిరసంబులును 
వాలువాంద. దృ ఎగా భుజియింపవోయి 
దొరకొని పందివై తుంగగడ్డలను 
గరగర న్నమలినక్రై వడి గాదు 
కరజికాయలు వడల్‌ గారె లిడైనలు 
వొరిపారి రుచులుగా భుజియింపవోయి 
పూని నృసింహురూపున దెత్యుర క్త 
పానంబుం జేసినప్పటిరీతి గాదు 
తెలివితో నిప్పుడు తేనెపానకము 
నలుపొప్ప నీవు పానముసేయవోయి 
సలలితంబుగ (బహ్మచారి (వతముల 


(శ్రీరమాపరిణయము 19 171 


నలసీ యీవణకు గృహసుం శ నావు 
(ul Ee DAE 

విమలాత్మ నియమముల్‌ విడిచి యోా వేళ 
(భమదీర నన్నియు భథ్నీంపవోయి 
లలిని (బహ్మబ్బున త్వ రాజబు సి త్వ 
ముల గాయపండ్షు నిముసిగ మెక్కీ... చాన 
తనియక వెన్నముదలు (ముచ్చిలించి 
తిని దిగంబరుండ వె తిరిగిననా౭టి 
బడలిక దీలు నీపగమాశ్న మల 
తొడరి నీవాచేరలతో (దావవోయి 
కలికితనమున నాశలి దరంబోదు 
కులుకుతో నిపుడు సంకోచింపవలదు 
భువి నెన్న 6౧దగుభ వమ్యభోజ్యూదు ల న 
వివిధపదార్థముల్‌ వింతగా నిప్పుడు 
ముదగంబుల కాదిమూల నునటి 

జ అ= 6 
బొజ్బనిండంగ నీవు భుజియింపవోయి 
అన విని తరిగొండ హారి నవ్వీ దినిని 
గని యిట్లు అనియు జల్‌ గారడంబునను 
పన్న గాభరణ ! యీపగిది నాతప్పూ 
లెన్నెద వెపుడు ని న్నెజుంగనే నేను 

ఆస నీ 

చక్కని పునుకకంచంబు చెపట్లి 
యెక్క. డెక్కుడ బచ్చమె లిన గాని 
ఆలి దీఠరక యలనాండు విషము 
గ్‌ కొని మెక్కి_న శి వడి గాదు 
డీ. Oe 
ఇప్పు డీదివ్యాన్న మిష్టంబుగాను 
మెప్పుగా భుజియింపు మేము సూడంగను 


172 


(శ్రీవేంక టఓశ్వరల ఘుకృతులు 


మును నీవు ఘనభూతముల సంహారించి 
దనరారి మెక్కి. యంతిట నే నంగాని 
పరితృ 6 చెందక షావనుండై న 
చిరుతొండభ ఎని శిశువ్రమూంసంబు 
భ్‌ శ్నంచినటుగాదు జహూుులరుచుల్‌ గాను 
భవీంచు మిష్పుడీ భత బు లన్ని 
అనలునిం గంటిలో నణంచి యున్నావు 
గనుక నీకాంకలి ఘనముగా నుండు 
కావున ని-చో ఎట గలపదార్థములు 
నీవె బోసేయుము నేండు సిగ్గేల 
యెల్లవా రెజు నీ వీడిగదాని 
కల్లుకుండని (ముచ్చుగతి డాంగనావు 
గాన మాలిన్యంబు గల దది పాయు 
బూని మాయెంగి లిష్పూడు నీవు గుడువు 
అని భు కశేపాన్న మతం డారగించు 


కనక పా(త్రంబు లో (గక్కు_న వె చె 


ఫంకరుం డది చూచి సంతసం బండి 
పంకజోదరునితో. బలికె ని ట్రనుచు 
తోయజనయన తుతుకుం దాళ లేక 
బోయదా నెంగిలి బోసేసినావు 
కావున దోషంబు గల దది పాయు 
నీను నాయెంగిలి నేం డారగించు 

అని హారిప ళ్లర మందు శంకరుడు 
తనభు క శేషంబు తప్పక వేసె 

అది సూచి (శ్రీవిష్ణుం డానంద మొంది 


(క్రీరమాపరిఇయము 19 178 


మదనారి నీశీంచి వుగుడీ.యి బునియె, 
పరమేశ నీశీలభావంబు పూర్వ 
మరుదుగా బోయకన్నప్పకే తెలుసు 
నిపుడు నేం చెప్పిన నిందున్న వారు 
నిపుణత దీపింప నిన్ను నవ్వేదరు 
తనరార నాసహోదరిని బార్వతిని 
గనుంగొని కాతు నీగారవం బిచట 
అని పల్క్మ_ విని శివం డంబుజోదరుని 
_గనులొని పల్కె నుత్కంఠ ని ట్లనుచు 
జలజాకశ్‌ వినుము నీచపలత్వసరణి 
గనుంగొన గోపసుందరులశే తెలుసు 
నే నిందు. జెప్పిన నిన్ను నవ్వెదరు 
గాన చెప్పను రమాకన్యను జూచి 
కాచద చేడు నీగొరవం బనుచు 
సూచింప హరి హరుం జూచి యిట్రనియె 
నిటలాత్స వినుము నినిశ్చృలత్వంబు 
దిట్వమన మోహినీ జేవికే తెలుసు 
చలపాది నీకామసంకి ల్పసరణి 
లలిమిటు (బహ్మాదులకు నెల్ల 'చెలుసు. 
జెలగి యిం దామాట చెప్పిన నీకు 
తలవంపు లని నేండు తాళియున్నా (డ 
అని యిట్లు హరిహరు లన్యోన్యముగను 
మొనసి భాషింపుచు మురియు న శరిని 
అలహారిభు క్ర శేపాన్న భ శ్యుములు 
చెలు వొప్పం గై గొనిశీతాది తనుజ 


174 


శ్రి వేంక 'టశ్వరలఘుకృతులు 
వరుస నచ్చటి పం కవాలి కొందరికి 
పర మోాత్సనంబునం బంచి వ్యాంచి 
సిరి కె లనియె నోచిగసుశాసఎటోండి 
విర మరవాంచి బోసేయకున్నావు 
చక్కెర పొంగలి సకల భత్యుములు 
మెక్క_ సంకోచ మేమిటుక నీ విపుడు 
కులుకుముద్దుల పెండ్లి కూతుర వ్‌వె 
పాలుపొంద నినియెల్ల భుజియింపవలయ 
అని నన్ర్ష్సచుండగా నదిచూచి యమున 
పనింబూని హిమ లబాల క్ర బునియె, 
నేమమ్ము పార్వతి యీపసిబిడ్ల 
వీమాట లన్న నిన్నెవరు మెచ్చెడరు 
విన్నది నీవు చెప్పినపదార్స ములు 
పన్నుగా నొకకున భోత్మీంప లేదు 
మునుకొని (బహ్మ్మాండముల నీనినాను 
కనుక నీకడు పతి ఘనముగానుండు 
అటుగాన భత్యుభోడ్యాదు లెనై నన 
పటుత్మీవముగ నీవు భవ్నీంపం గలవు 
కొంకక నీ నిందుంగోరిస వెల్ల 
నింక వడ్దంచెద మిపు డారగించు 
అనినం బార్వతి నవ్వ యమున నీక్షీంచి 
యెనలేని ముదముతో నిట్లని పలికె 
నోయ త్తిగారు మీ కొనరం గూంత్రురని 
పాయక మద్దత్తు పట్టంగాం జేసి 
శాలీక చిట్లూని పాలచట్లుూాని 


(శ్రీరమాపరిణయము 19 175 


పాలు [(దాగ దటంచు. బలికితి రిపుడు 
'బాలీకయైనయీాపరమపూరుషుని 
తాలిమితోః గూర్చి తప ము చేసె 
పరగ మవూాయన్నయా (బహ్మాండమయుని 
గుజుతుగా వలపించుకొన నె నేర్చె 
విశదంబుగాను భావింప మోతనయ 
పసిబీడ్ల యెట్లగు బహుస్తూత్రభారి 
అదియెట్టనంళు మహాసాలత్వికుల కె 
పొదుసె న గర్వంబు పుటింప నేర్చు 
కపటంబుతో కాలగతుల భావించి 
యెపుడు వేదలనె న పాచ్చింపనేర్చు 
మునుకొని హపాచ్చించి మోసంబు చేసి 
ధనమదాంధులనై న దగ్గిపనేర్చు 
నిపెండ్లి కూతురే యెల్ల జాతులను 
చాపల్యమున మించి చరియింపుచుండు 
కావున బసిబీడ్ల గాదు మీమాట 
లివేళం గాదననేల నాకడుపు 

గొప్ప యంటిగి నేను కోరిన వెల్ల 
నిప్పుడు వడ్డంప శీల జావెదరు 

అన విని తుంగభచాదులు నగుచు 
ఘనపదార్థము లన్ని (గక్కు_నం దెచ్చి 
రాసులు వోసి పార్వతిని వీశ్నీంచి 
బోసేయుమన్న లప్పుతి యి ట్రనియె, 
నొనర వడ్డించితిరో య గారు 
పనింబూని యాలి పాయునే దీన 


174 


శ్రీవేంక టేథ్వరల ఘుకృతులు 


డీకొని మిరు నడ్హంచిన నెల్ల 
(పాకటంబుగ నొక ,-సంటికి రావు 
పఫాలుపొంద నను దృ న్వ్‌ బొందింత మనుచు 
పలికితి రదియు దబ్బణు లాయె గాని 
చెలువొప్ప వూయన్న శేషాధిమోంద 
పులి యోగిరము మంచిపొంగళ్లు స్ఫుతము 
పూస దధ్య|్టోదనంబు బకాళభాతు 
నసమానరుచి మనోవారము లిడ్డైనలు 
అతిరసంబులు దోసె లప్పముల్‌ వడలు 
(పతిలేని శర్క_ర పరమాన్న ములను 
మెచ్చి త భువియించస మోయ్య్టువారు 
వచ్చిన నన్న మవారిగా నొసగు 
ఆటువంటీఘను(శు మోాయల్లురిక ౦బు 
నెటువ ల సె రించు నిదియే్‌ల చాలు 
పెనుపొంద మిారింత వేదవా రెత 

ఘన మేమి మి రమాకశన్య నెశ్తుకొని 
'వెంకటాది5 వచ్చి వెలయుమాయన్న 
కంకితముగ వివాహము జేసి యచట, 
గలపదాగ్గములు మోక శుపుల నిండ 
చెలువంబు నిండ బోసేసి రారాణె 
ఉప్పు కప్పలు చేప లుండు మోయింట 
తప్ప శునబభా అలు 'లెక్క.డిని 
అప్పుడు డంపెర్థవై మమ్ము నిటకు 
రప్పించి కడుపులు రట్టు చేసితిరి 
పొలుపొంద మోాభో యమ్యభోజ్యూదు లిపుడు 


(శ్రీరమాపరిణయము 19 177 


లలిమో(ద మాకు(డాలన్ర నిక్క_ముగను 
పూని మమ్మును దృ పి ఫౌందింప లేక 
దినత్షీమున నోడితిరి మీర లనిన 
విని నీలకంఠుండు వికవిక నవ్వి 
తనసతి నీవ్నీంచి తగ న్స లనియె, 
పార్వతి మోయన్న (బహ్మాంగకుశ్నీ 
సర్వభత్షుకుం డిది సత్యంబు గనుక 
కడుపు నిండదు వంటకం బెంతియెన 
కడకతో జలధికిం గలపదార్లములు 
ఉప్పుతోసంతతం బూరుచున్న టి 
కప్పలు చేంపలు గలవంటి వపుడు 
కావున వారికి గలపదార్గములె 
యీవేళ వడ్లింతు రెనెష్నన నవియు 
మెండుగా మాయన్న మెక్కి.న కడుపు 
నిండు దక్కి-నవెల్ల నీవారగించు 
చెలియ మోయన్నకు కేషాదిమోాంద 
కలిగియున్న వి వడికాసులు కనుక 
వేరైన చేరుడుబియ్య మన్న బు 
సార మింపుగలేని చప్పిడన్నంబు 
కాటువోయిన పంటిగంజిసాదంబు 
మేటిగా బోసేసి మెరయుచునుండత 
అటువంటివారి కయలఘుదివ్యాన్న 
మెటువలె సై రించు నిదియేల చాలు 
నిపుడు మొోయన్న._ కిదిచాలదంకు 
తెప్పింతు నామంచి తిరుపణాచాణం 


178 


శ్రీవేంక కుశ్వరలఘుకృతులు 


అనికేరడము జేసినటువంటి విభుని 
గనుంగొని హిమ శ్రై లకన్య యిట్లనియె, 
స్వామి మాజలజాతుసంపద దెలిసి 
యీవమౌాడ్కి. నూరంశైు యేమి చెప్పుదును 
మాయన్న. తిరుపణామధు సంతతంబు 
పాయక భుజియించు భో మ్యూళితో డ్‌ 
తెరగొప్ప నటుగాన తీరుణా"ాతు 
వారికి సయింప వయ్యవి యందు. గాని 
తెప్పింఫుం డటువంటి తిరుపణాచాటు 
మెప్పుగా6 (గోలును మిోచెలైై లనిన 
నగి యిట్లు పలికె నానాగకంకణు.డు 
నగజ మాలవమ్మీ ని ట్రనినందు కిపుడు 
సుదతి మూాయన్న చూదుచు నుండంగానె 
యదె చూడు నీచెంప లదర వేసెదను 
సరవి నాచెల్లలి సత్క_టాక్షుమున 
నరులలో మోీాయన్న నడిమికి వచ్చె 
అదిగాక గుణహీనుం డే నట్టవాండు 
కుదురుగా నేటికి గుణ వంత్రుం డయ్యె 
చెలంగి మా చెల్లెలిం చెపక్షైం గనుక్‌ 
వెలయు మోయన్నకు విరి నింత గలిగె 
అంతకు ముందు ముచ్చ డాగియుండ 
నింతగా మూయన్న యెవరికి? డదెలుసు 
అన విని తరిగొండహరి మహేశ్వరునిం 
గనుంగొని పళల్కె. నుత్కంఠ దీవీింప 
నందివాపహాన నీవు నాససహోోదరిని 


(శ్రీరమాపరిణఇయము 19 


మందుడవె యిన్ని మాట లాడితివి 
మున్ను నాచెళ్లై లిమ్ము౫గ నిన్ను గలసి 
మన్నించి నీకింత మహిమ గల్పించె 
అపమాణుండవు నీనై యుండంగాను 
స్మపమాణునిం జేసి జగతిలో నిలిపె 
అరయ ననాకారి వై యున్న నీకు 
మరి సుందరాకారముహివము గావించె 
వెలయు మా చెల్లెలి వీశ్నీంపకున్న 
జెలియదే నీపర బేశిత్వసరణి 

అనఫఘ నీచెల్రైలే యధికురా లనుచు. 
దనర నాచెల్సైలి. దక్కు_వయనుచు 
సలికితి వపు డెంతొ" పాఢుండవుగను 
నెలవొప్ప నిను మైతే నీచెళ్లరీతి 
యొనర నుండినచోట నుండక తిరిగి 
జనులను వంచించు చపలాత్ను రాలు 
కావున మాయే లకన్యక సాటి 
యీవిధంబునం గల్ల దీమాట లేల 
అప్పుడు నీవు నయ్యంబుతో మూాకు 
చెప్పింతు నంటివి టిరుపణాచాలు 
తప్పక మాకిట తనివి దీరగను 
తెప్పించు మది యెంత తెవ్పించంగలవొ 
నాకడు పందునై నను నిండకున్న 
నీకు. జందునికళ నిపుడు దాగింతు 
చ లనిలిరుపణాబాణు [చావుటనె 
తొల్రిటినుండి చందురునకు నీకు 


సా 


180 


శ్రీ వేంక శేక్వర లఘుక అతులు 
త్స గా నుండెడి బీవాఐబు గలిగా 
కలగా దీమూట కన్య మోసొమ్ము 
ట్‌. 
ఇంక మాట్లాడకు మింతియే చాలు 
శంకర బోపేయు సంతసంబునను 
అని పకపక నవ్వె నప్పు డాబారిని 


' గనుంగొని పలికె సాగరుడు నవ్వుచును 


జలజూవీ. నీవును శర్వాణినిభుండు 
బలవంతు లానందభరితు లన్ని టను 
ఒక్క. రొక్క-రికన్న ను త్తమో త్రములు 
తక్క_క మోకు భేదము లేదు గనుక 
మొనసి నవ్వులకు బల్‌ ముచ్చట మిాటి 
ననుకొంటి రీమాట లానందముగను 
జలజూత మితిలేని జలజ ఫాండములు 
వాలుపొంద నెపుడు నీబొజ్ఞలో నుండు 
కావున నీకు నాశలి దీర దృ పి 
గావింప మే మెంత గలవార మరయ 
మూక గల్లినయంతమాంత్ర మీోా'వేళ 
చేకొని నీవు భుజింపవే యనిన 
జలజాసనాదు లాజలరాగి మాట 
కలరుచు మేలు మే లనిమెచ్చి రపుడు 
హ'*హరుల్‌ ముదమంది రందరితోడ 
పొరిపొరి దృ వ్రిగా భుజియించి లేచి 
పరిశుద్దముగం గర్మప్రయాళనములు 
వెరివొప్ప నయ్యె నావేళనందరికి 
ఏలసితలిలల ఏజెము లిప్పించి ' 


(శ్రర మాపరిణయము 19 181 


తలకొని యిష్టక థా వినోదముల 

సలలిత వెంకటాచల వాసు డనలో 
నలువొప్పం దరిగొండ నారసీంహుండు 
అమితసంతో పమగ్నాత్ముండై చెలగి 
కొము రొప్పంగా నందు. గొలువు గూర్చుండె 
(శ్రీ, వెంక శుశుం డాశీితజనావనుండు 
పావనావదారుండు (బహ్మో్మండమయుడు 
పన్న గకేయనుండు భవవదూరుండు 
నన్నేలు తరిగొండ నారసింహూుండు 
అంత నచ్చటనుండి పోటకకలశ 
మెంతయు. (భీతితో నెలమి నెతుకొని 
వేతొక్క_ఏడిదికి వేడ_తో నరిగ 
నారీతి జెలిసి గంగాదు లై నట్టి 
సాగరాంగన లెల్ల సకలోత్స్పవముల 
"వేగ (శ్రీలవమీ్యీని వెంట బిల్చుకొని 
వింతగా హారియున్ను పిడేదికిం బోయి 
సంతోవమున రమాసతిచేత నపుడు 
నీహితంబుగా నాదబెవివ్షు దేవునకు 

రొహీాని సర్వోపచారములు చేయించి 
పిలువు నీపతి నని (వేరేపం చాను 
కిలికించి తాపాంగకించిజానమిత 

యగుచు నాయకునిమో మల్ల న జూచి 
వగ గుల్క_6 బిలిచె నవ్వనిత యి ట్రనుచు | 
జలజూతనయన నాస్వామి యిచ్చటికి 
యలసి వచ్చిన చేమి యాన తీవోయి! 


182 


(శ్రీ/వేంక శేశ్వరలభుకృతులు 


నిపుణత మెజుంగక నే నిందుం జేయు 
నపవారములకు నీ వలిగి వచి ్పతివొ 
వెలయ మజ్ఞనకు నివ్వేసాలచేత 
నళికింప దలంచి నేం డలిగి వచ్చితివొ 
నెటన మాతలి నీకు వడించి 
లు యా Ge 
నటయన్న ము వాల కలిగి వచ్చితివొ 
లు 
(పాకటంబుగ సర్వభ వ్యాళ మెక్కి 
యాఃకలి దీర 5 ట్రలిగి వచ్చితివొ 
య 
పన్ను గా. శెళల్తలౌ పార్వతి క చట 
నన్న ంబు సాల క్రి ట్రలిగి వచి 'తివొ 
తిరుపణాచాజ న( దెప్పింతు ననిన 
హారుని వాక్యముల కి టలిగి వచి ్పతివె 
సి 
'పేదవారింటిలోం 'బెండ్ష యాడితిని 
యాదాయ మే మనీ యలిగి వచ్చితివొ 
అస అ 9 Saar) 
అనఘు పెండ్లి కి( దిసి న సు దీరు 
నని నిచారమున ని ట్లలిగి వచ్చితివొ 
సారిదిగా వడకాసులు గూడం బెట్ట 
పరగ వరాల నేర్చ్పజుప వచ్చితివొ 
చాల నీ కుపదలు సమకూర్చంగలము 
లే లత మే మింక లేచి రావోయి 
బుస్సుబుస్సున నల్క_(బూని వచ్చితిని 
లెస్పాయె నింకం జూలు లేచి రావోయి 
బాలునిరీతి నిబ్భంగి నల్లుదు రె 
లీలా వినోదుండె. తేచి రావోయి 
యెలమి మాలో దప్పు లెన్ని గల్లినను 
౧ 


-(శ్రీరమాపరిణయము 19 183 


తొలగి రాందగునె ముద్దుల స్వామి యిపుడు 
అపరాధములు గాచునటువంటి నీకు 
కపట మేమిటికి. జక్క-నిముద్దునామి 
తటుకున వెన్నముద్దలు (ముచ్చిలించి 
నటునతెం గలళ మిం దవనీలగాను 
చెలంగుచు నేడు [ముచ్చిలి తెచ్చివాను 
నలనొప్పు శివుడు నవ్వండె ముద్దునామి 
మొనసి నీకంచంబు (ముచ్చిలించుటకు 
పనియయాని బలునగు బొట్టయ్యె ననుచు 
సీఫతో పార్వతి శివుం జూచి వెజఐచి 
తగ్గుచున్నది సహోదరి దిక్కు, చూడ 
శివుడు చందుండు నీను చేసినపసికి 
యవిరళంబుగ6 జూల హోస్వంబు సేయ 
తలచుచున్నా రింక దయజేసి లేచ 
నెలవొప్ప రావోయి నీకు (మొక్కె.దను 
మహానీయ కేషహోమముం చేయవలయు 
ఏహితంబుగా లేచి వేగ రావోయి 
యదురు సూచెదరు (బహ్మే్య్యచాదు అచట 
సదమలచరిత నాసామి రావోయి 
నలువొప్ప నెఫిన నన్ను మన్నించి 
సలలితహృదయ నాస్వామి రావోయి 
అని యిట్లు (ప్రార్థించునబువంటిసతిని 

గని హరి దరహాసకలి తాస్యుం డగుచు 
యిందిర కరపద్భ మింపొంద. బట్ట 
యందుండి కదలి మహావై భవమున 


184 


శ్రీవేంక కుశ్వరలఘుక తులు 
వచ్చి తత్స్ఫూర్యసివాహావీఠమున 
హెచ్చుగా గూర్చుండి యిందిరతోడ 
నుహనీయ శేష హోమము జేసి యవుడు 
సవాజంబులై చెట్లు సకలకృత్యములు 
వరుసగా నెర వేర్చి వరలగ్న మందు 
హారి తోయధిని జాచు యముర ని ట్రనియె 
మామ సోముడు మోరు మాయ త్రగారు 
(శ్రీమహాలవమ్మ్మీని జెలంగి తోడొ_నుచు 
అజర్వుద్రనిర్హ రేం దాదులలోడ 
భుజగ నే లమున కిప్పుడు వచ్చి యచట 
గలవిజేషములు మాకన్ను లల జూచి 
యలర మిసుతను మ మ్మాళశిర్వదించి 
మగుడి వత్తురు రండి మావెంట ననగ 
యగజూధిపతిముఖ్యు లంద తొారీతి 
[(వయముతో రండని పవీలువంగా జలధి 
భయభ కు లెసగం దప్పక సమ్మతించి 
వవధభూవషణములు వివిధాంబరములు 
వివిధంబులగువస్తువితతులు చెచ్చి 
హరికి రమాకన్య కపుడు నొప్పించి 
మటణీమణి సంతో వమగ్ను డై చెలంగి 
హరిపద్మభ వసం రాదుల వారి 
వరవధూమణులను వరుస బూజించి 
బవహాురత్న భూషణాంబరము లర్పించి 
సహజ బుగాను (శ్రీసతికి వేడుకను 
పరగ ముత్యపుటొడిం[బౌలు గట్టించి 


24 


(శ్రీరమాపరిణయము 1) 185 


మురిపంబు మాటి నాముద్దుపట్రికిని 
అరణంబుగాను దివ్యాశ్వబృ్బందముల 
కరిరథావభులను గలపదార్గముల 
దాసదానీజనతతులతో నిచ్చి 

వాసు బేవునినెంట వచ్చె న త్రణీని 
అలరార (బహ్మ్మరుదాదు లందుంజో 
నలువొప్ప నిజవాహానము లెక్కి. రపుడు 
సంతోవచిత్తుండై. జలజలోచనుండు 
వింతగా నందణ వేడ్క. దోడ్కొెనుచు 
అతివతో గరుడవాహనముసె నెక్కి. 
హిత బంధుజనపురోహితులు సేవింప 
తొలంగక మంగళతూర్యముల్‌ మొరయ( 
జెలువంబు ెట్టింప శేషా ది. జేరి 
సులలిత మైనట్టి శుభలగ్న మందు 
వెలయంగా నగరు ప్రవేశించి యచట 
పోండిమితో నంత బురహరాదులకు 
వేడుక దీపింప విందు చేయించి 

వరగ (శ్లీ,పార్వతీపర మేశ్వరాది 
వరదంపతుల శెల్ల వరుసగా నపుడు 
తనరార6 జందన తొంబూలములను 
కనకాంబరములను గరుణ నిప్పించి 
వారి వీడుకొల్ప (బహ్మ్మదు లందుండీ 
మురియుచు నిజపురంబుల జేరి రంత 
జలరాన్‌ సెనమె జలజాతు మాకు 
సెలవిమ్ము కలుములచెలితోడ ననిన 


186 


(శ్రీ/వేంఠ చేక్వరలభు కృతులు 


నోమామ ! మీాకన్య నొకకుణంబె న 
నీమీద విడిచి నే నిం దుండలేను 
అటుగాన సిరిని నే నంపంగాం జూల 
నెటులై న నోర్చి సీ వలం బోయిరమ్ము 
అని వారి పల్క_6 జింతా. కాంతుం డగుచు 
వనధి యి ట్రనీయెను వనజాముం జూచి 
(శ్రీపన్నగ్నాద్రీశ చిదచిద్దపయేశ 
పాపాహీవిహగోం! ద పటుకృపానాం్యద 
సశ్వేశ్వరుడ వీవు సర్వాత్మ వీవు 
సర్వసావ్నీవి నీవు స్మదృహ్మ పీవ్ర 

కావున నీ వెజుంగనినీతి గలడె 

భావింప శీసతి (పౌఢ గా దిపుడు 
యీపసిబిక్ష నిం దిరవుగా నుంచి 
యోాపట్లం బోను కా లైట్లాడు మాకు 
నిపుణె వు మ్మెడంబాసి యీచిన్ని బాల 
నిపుణత్వమున నిందు నిలువ నెట్లోపు 
మాయింట నాటలే మరగినయబల 
మోామింటం బనులలో మెలంగ నె ట్రోపు 
పొసగ (బహ్మాండమాపుని నొప్పు మిమ్ము 
విసువక సేనించునిధము లే మెజుగు 
చాల దల్హుల చెంత జనవుగా నుండు 
నీలేమ భయభ క్ట 'అతుంగు నే యిపుడు 
కావున దయ చేసి కమల నీమాటు 
మావెంట నంపవే మహితాత్మ యనిన 
ననజోదరుండు నవ్వి వకుళమాలికను. 


(శ్రీరమాపరిణయము 19 16 


కనుసన్న సేసి సాగరుదిక్కు_ జూెపి 
వకుళమాలిక హారివాంఫితం బెజీంగి 
యకలంకముగ6 బల్కె న్వు నీవ్నీంచి 
జలధి నీబహుజన్మసంస్కా రమహి3ు 
వలన నియ్యాాది దేవత కూతు రయ్యె 
వేదాంత వేద్యుండై విశ్వాత్మ్నుండై న 
ఆదిమహోవిష్టు వల్టుండ్రై. వెలసె 
కావున నీభాగ్యగారవ మహిమ 
భానించ దరమె యా(బహ్మ్మకునై న 
నెమ్మది నటుగాన నీవు నీసుతను 
సమ్మతి నుంచుమోా స్వామిచెంగటను 
అలర మోకన్న నే నధికంబుగాను 
కలుముల చెల్‌ నిందు గారవించెదను 
హరికటాతుము గల్లునపుడు మోసుతకు 
గురుసౌఖ్యములకుం దక్కు_వ లేదు గనుక 
సంతోవమున రమాసలతిని మాస్వామి 
చెంతనే నిల్పుండి చింత యీమిటికి 
అనఘ యీాసన్వామి చితృానుగుణ్యమున 
మనకు వ ర్తించుట మర్యాద యనిన 
సాగరు డామాట సమ్మృతించుకొెని 
వేగ భార్యలకు నవ్విధము బోధించి 
అమ్మ రమ్మని సిరి నంక వీఠమున 
నెమ్ముదితో నుంచి నెమ్మోము నిమిరి 
ఓయమ్మ యిచట ని న్నుంచి పొమ్మునుచు 
మాయల్లుండై న యావమధునూదనుండు 


188 


శ్రీవేంక టశ్వరలభుక' తులు 


పలుకుచున్నా (డు నీపతియాజ్ఞ లోనె 
నిలువు నీవిచ్చటనే సమ్మతమున 
కలికంఠి నీపతి కనుసన్న లోనె 
మెలంగుచు మాకు నెమ్మిని గీ రి చెమ్ము 
వనజాశీ యిచ టి వకుళవూాలిక ను 
మనము రంజిల్ల గా మన్నింపుచుండ 

పతి నేవ్యుం డెపుడు కోపము చేసినపుడు 
హితవులు సెప్పి న వ్వైలమిః దోంవించు 
పన్నుగా వచ్చినభ “'కకోటులకు 

నన్న పానము లిచ్చి యపుడాదరించు 
అలరి మున్చటిరీతి నాట్లాడవలదు 
పాలుపొంద. బె త్తనంబు వహించియుండు 
పరగ నింతె న లోభగుణంబు లేక 
వరము లందరికి నవారిగా నిమ్ము 
వెలయ నీపతి యొక వేళ నవ్వులకు 
జెలంగి తగ్గించి హాచ్చించినంగాని 

క్‌లగ్‌ క త్రటీని తగ్గక హెచ్చ కపుడు 
పొలుపుగా నొకవిధంబున సేవసేయు 
మకుటిలానందాత్యు. డె నందువలన 
నొకవేళ సంతోవ. ముప్పాంగ. గాను 
సీపతి పరభామినీస కడై నం 

గోపంబులేక మక్కువను మన్నించు 
మొనర నవాంకార మొకవేళనై న 
జనియింప నీకు నీసాంతంబునందు 

సరగ గాంతల కెల్లం బతిభ _కిదళ్కం 


(శ్రీరమాపరిణయము 19 189 


నిరతెంబు మణీ యొక ,-నియమంబు గలటె 
వరపతి్మ్శివతమయైన వనితకు జగము 
కరతలాములకంబుగాం గానవచ్చు 
కావునం బతిభ క్‌ ఘనముగా నాత్మ 
భావించి నీవు నీపతిం గొౌల్చియుండు 
(౫౨రాపరమాత్నున కిల్లాలవై న 
నీపుణ్యమహిమ వర్ణింప నావళమె 
తల్లినే నినుం గాంచి ధన్యుండ నైతి 
చల్లంగా వర్ధిల్లు సర్వకాలంబు 
పాలువాంద మే మింక€౬ బోయి వచ్చెేదము 
నిలువు నీపతి చెంత నీను వేడుకను 

అని బుజ్జగించి నెయ్యంబు రెట్రంప 
తనవధూమణుల నందరం జేరం బిలచి 
వారిచే (శ్రీరమావనిత కా వేళ 
కూరిమి బవహురత్న కోటు లిప్పించి 
మురువొప్ప. గాస్తుభ ముఖ్య సన్మణు లు 
వారికి సమర్పించి యతిభ క బెంచి 
చెలువోొప్పం( జ కికి సిరి నొప్పగించి 
బలుజాలీ మాలితోం ఒలిశె నిట్లనుచు 
(శీ, కేవగిరివాస చిరదరహోన 

వాసిగా నామో'ద వాత్సల్య ముంచి 
పసికిడ్డయైన నాపట్టిని నీవు 
కుశేలంబుగా నేలుకొనుచు సత్కృుపను 
తప్పాప్పులను దిద్దిదయను మన్నించి 
యుప్పతింపక [పోచు టుచిత మిోాసతిని 


190 


(శ్రీవేంక చుశ్వరలభఘకృతుంలు 


పిలనిభా కార నలో ముంచు 

పాలలో ముంచు నిభార మూనూంద 
అని యొప్పంవవ్పం జింతా కాంతుండైన 
వనధి కిట్లని పల్కె, వాసు బేవుండు 
ఓమామ మోపట్లి నుచీతంబుగాను 
(సేమలో నూరు చెప్పిన చందముననె 
పరిపాలనము. జేతు (పఖ్యాతిమోటు 
నురమునం దిడుకొొని యుందు సంతతము 
స్వాంతంబులో నీవు సంతసంబందు 
చింతింప వలదని చెప్పి సతిని 
మన్నించి కౌస్తుభమణితోడ నపుడు 
పన్నుగా వతంబు-పు న నుంచుకొనె 
అంత సాగరునగు నతని భార్యలకు 
సంతోష మెసగ నాజలజూంబకుండు 
జహాదివ్యభూపణా...బర ము లిప్పిం 
విహితసక్క రుణతో ఏీవ్కొ_ల్స్పె వారు 
జసివాసము జేరి సిరఎంబు హరిని 


భజియింపుచుండి రాసద్మాతషుం డిచట 


9 


సెలవుగా నానందనిలయంబునందు 
వలనొప్పంగా (శ్రానివాసాఖ్య నమరి 
అరుదుగా [బహాస్టిత్సవాదుల మజేయు 
నిరుపమానములై న నితోత్సవముల 
పరుడు సంతోవభరితుండై చాల 
బరుస నాకర్తి ంచి బవహుభాగ్యములను 
నరుసగాం గై కొని నారికి వివిధ 


(శ్రీరమాపరిణయము 19 191 


వరము లిచ్చుచు మవోవాత్సల్యమునను 
నాపాలి తరి గాండనరసింహూు డగుచు 
శ్రీసన్నగాదిసై స్థిరముగా వెలసె 
నాపెన్ని భానమై నై జమోతశతుంబు 
చమూూపుచు ననుం దనసామ్ము చేసికొని 
కుదురుగా నన్నే లుగురుఃడు తా నగుచు 
ముదమొప్పం దత్వార్థములను జెల్పుచును 
అలుమేలుమంగతొో నానందముగను 
సులలితలీలల సుఖియింపుచుండె 
అనియిట్లు శేపాచలాధీళు; చె న 
కనకాంబరునివేరం గమ కేతు చే 
వలనొప్పంగా నందవరక. బోద్భవుండు 
చెలువొంద నమలవాసిషగో, తుండు 
వసుధలో కాసాలవంశవ్యు నువు 
రసికా కృష్ణా ర్యుర మణి మంగాంబ 
సుత వెంగమాంబ భాసురభ కతోడ 
(పతిలేని _శ్రీరమాపరిణయం బనెడి 
వరకృతి ద్విపదకావ్యముగా రచించి 
నరు లన్న. దరిగొండనరసింహు.డై న 
సదవుల వెంకటాచలపతిది వ్య 

పదయుగోఖికి సమర్చణము గాసనించె 

కోరి సుృుబహ్మణ్యగురుకటాక్షనున 
సారమై యిీకృతి సార్వ లంబు 
భూ-చచ్శక మున మహాపుణ్యులు చదువ 
నాచందతారార్క మె యుండు గాత, 


ననన నన్‌ 






తిరుమల తిరుపతి దేవస్థానం 


ఆ 


తిరుపతి, 


| 
i ఫు. 250 22___10__ 


౮. 


క తం దద త. జాల 


ము దాక్నగశాలయందు ము దితము. | 
| 


శ్ర 


LIST OF SRI VENKATESVARA ORIENTAL INSTITUTE 


PUBLICATIONS 


Sr: Venkatesvara Oriental Series :— 
1. Sri Venkatesvara Kavya Kalapa, Ed. by Sri D. T, 
Tatacharya 
, History of Tirupati, Vol. [1 by Dr. S. Kiishna- 
swami Aiyangar 
3, A Glossary of Indian Philosophical Terms, by Sri 
C. V. Sankara Rao 


4. Psychology (in Telugu) by Dr. K.C. Varadachari. 


5, he Bhashya, of Venkatanatha Ed. 
with English Translation by Dr. Kk. C. Mred 
chari and Sri D. T. Tatacharya 


6. Samuartarchanadhi«arana (Atri Samhita) Ed. by 
Sri P. Raghunatha Chakravarti Bhattacharya 
and Sri M. Ramakrishna Kavi . 


7. Suvarniaptiti, Ed. by Sri N. Aiyaswami Sastri. 


8. Kenopunishr: Bhashva of Rangaramanuji Ed. 
with English Translation by Dr. K. C. Varada- 
chari and Sri D. T. Tatrcharya 

9, Trruskurl-Kamttupdt with two old Cominean- 
tarres Ed. by Sri T. TP. Valunuappr Pla 

10. Sri Venkate.vira Vachiaimau:d, Rd by Sn V, 
Prabhhakara Sastri . 

Sringara Sank [80101407 రెం ntti 

charyulu TV Volume of Tallapaka Works Ld. by 

V. Prabhakara “astry పై 

12. Kasvapa 4020042214 సాం Samita) Ed. by 
Su R. Parthasuath Lataenar సన 

13. Andara Kavaliyaniadamu by Ubhaya Bhasha 

Pravina K. Subrananya 520111 . 

14  Tiruskenai-Porutpal with the commentaries of KA: 


to 


| 


pa 
శ 


lhngar and Parippz:rwn 1660106641 by Sar T. FP, Pras 


niappa & 1112], 

15. hathopanis:ad Bhashvn of Rangaramarnuj1 Ea. 
wrh Enghsh Tiarchhtian hy Dr, K. ఈ Varada- 
charrand Sir WW Fs సమం 

Sr: Venkatfesvara Orterratl Tistiiuntle Studies :— 
i. ihboory of Knowl li: in thea Vhilosophy of టు 
timanuji by Dr. K. C. Varadachari 

2. Pnpakagarbuddhi by Sn D. T. Tatacharya i 

Copies «an be gad of :~— 
LIE DIRECTOR 
Se Ve ORTREN TAL INSTITUTS, 


Tin ATL cuytrronr Dr.) న 


Rs. 


A. Pe. 


400 
3"0 0 
18 0 
2 0 0 
200 
2 00 
6 0 6 
YD 0 
in 6G 
| క. ula 
We dy NO 
5: 1 స 
312 0 
4 0 0 
In Press 
ఇ. 

వ. 
INDIA, 


